ISSN 2581-3978 


ఆగస్టు 2021 సంపుటి 7, సంచిక 5 రూ. 20 


a ee Jy 
#U | 


ia 
| 
(౯ 
|. 
౯ 
E 
య 
ఖ్‌ 
f 


మాసపత్రిక 


సంపుటి: 7 సంచిక: 5 ఆగస్టు 2021 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కెఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
రాలలోపల పూలు పూచిన... 
రెండవ కవర్‌ 
“దళిత బంధు" 


మూడవ కవర్‌ 
ఆషాఢ బోనాలు 


నాల్గవ కవర్‌ 
ముక్కోటి వ్యక్షార్థన 


విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్జ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 


ముద్రణ 
శ్రీ బాలాజీ గ్రాఫిక్స్‌ 
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


“శిలలా కావివి ఉలితాకిడితో జలజల పొంగిన అలలు, 
అలలా కావివి ఆక్టతి దాలిచి నిలిచిన బంగరు కలలు” 


మహాకవి ఆచార్య సినారె సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన 'రామప్పు 
నృత్యరూపకంలో, శిల్పసంపద చూసి పులకించిన ఘట్టంలో జాలువారిన భావన 
అది. ఎనిమిది వందల యేళ్ళ క్రితం ఆకృతి దాల్చిన రామప్ప గుడిలో అపూర్వ శిల్ప 
కళా వైచిత్రి యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం 'తెలంగాణుకు 
గర్వకారణం. ఇసుక పునాదులపై ఆలయాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే 
ఇటుకలతో గోపురాన్ని తీర్చిదిద్దడం, శతాబ్దాలు గడిచి పోతున్నా దేవాలయం 
నిర్మాణానికి వాడిన రాయి నేటికీ రంగు వెలిసిపోకుండా చెక్కు చెదరకుండా 
కాంతులీనడం, రామప్ప విశిష్టత విశ్వవ్యాప్తం కావడానికి ప్రధానపాత్ర వహించాయి. 

పాలంపేటలో రూపుదిద్దుకున్న రామప్ప గుడి అపూర్వమైన శిల్ప సంపదకు 
నెలవుగా అలరారుతోంది. కాకతీయ రాజుల పాలనా కాలంలో రేచర్ల రుద్ర దేవుడు 
నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయం, జాయప సేనాని రాసిన నృత్త 
రత్నావళీకి భూమిక కావడం మరో విశేషం. ఈ ఆలయంలోని శిల్ప కళా కృతుల్లో 
“నాగిని, నవరస సమ్మేళనంగా వీక్షకుల పై చెరగని ముద్రవేస్తుంది. విభిన్న భంగిమల్లో 
నాగిని శిల్పాలు, శిల్పి కళా చమత్యతిని కళ్ళకు కడతాయి. వందల యేళ్ళ క్రితమే 
మన పెద్దలు అపూర్వ సాంకేతిక నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నారనే వాస్తవం నేడు 
మరోసారి రుజువైంది. ఈ మహోన్నత నిర్మాణం శిల్పిపేరిట రామప్ప గుడిగా ప్రజల 
పలుకుబడిలో ఉండడం విశేషం. పేరిణి శివతాండవంగా పేరొందిన వీరనాట్యం ఈ 
దేవాలయ శిల్పాల్లో దాగి ఉండడం మరో విశేషం. 

ఇన్ని అంశాల సమాహారమైన రామప్పగుడికి ప్రపంచ వారసత్వ సంపదగా 
గుర్తింపు రావడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనిర్వచనీయమైన 
పాత్ర నిర్వహించారు. ఈ స్ఫూర్తితో హైదరాబాద్‌కు ప్రపంచ వారసత్వ నగరంగా 
గుర్తింపు లభించేలా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం, నిశిత 
పరిశీలనకు అంకిత భావానికి అద్దం పడుతుంది. 

రామప్పకు లభించిన ఈ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం సాధించిన 
విజయాల్లో కలికితురాయి వంటిది. మన తెలంగాణ ముద్దుబిడ్డ, పూర్వ ప్రధాని 
స్వర్గీయ పి.వి. నరసింహారావు యాభై సంవత్సరాలకు పూర్వమే 'రామప్పగుడికి ఈ 
ప్రాధాన్యత లభించాలని వాంఛించినట్టు ఆధారాలతో స్పష్టమవుతోంది. కాగా అపూర్వ 
శిల్పకళా శోభితంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్మించిన యాదాద్రి ఆలయానికి సైతం 
ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావాలని కోరుకుందాం. 


గ | Pi 
దళ్షణాం మం. 
an | ల లీ 


తెలంగాణ | ౩ | ఆగస్టు 2021 


మన వారసత్వ 
సంపదకు 
జగతి ఆరతి 


BD 


“ప్రగతి” పరుగులు... 


రాఖీతో 
అనురాగ బంధం 5 6 


రాష ఐటీ రంగం 
(ట్ర 
ఏడేండ్ల ప్రస్థానం Y 9 


తెలంగాణ | 4 | ఆగస్టు 2021 


Tis 
' || 
| చ: mn ™ 


మ 
ల! 


బిగ్‌బి'కి 'వృక్షవేదం” అందిస్తున్న ఎంవీ సంతోష్‌కుమా 


దళిత బంధు ఓ ఉద్యమం... ౪500250 లల అల 00 6 
తైంంంగాం దల ఇందు... 10 
వంలలపైట పడగా గరం 15 
ఆయిల్‌ వామ్‌కు ఉజ్వల భవిత. = 18 
ఇంటింటా ఇంద్రధనుస్సు సంక్షేమ ఉషస్సు ............. 25 
ఏీశ్వ వారనత్వకలా వాంగణం [లం 29 
అంతర్జాతీయ స్థాయికి మన హరితహారం............... 30 
కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ జల హక్కుల ఆక్రమణ !........ 32 
భక్తి ప్రపత్తులతో అమ్మవార్లకు బోనాలు ............. 35 
నతన్న్వలకు ఏమా ధీమ. ల... 86 


బాలానగర్‌ వంతెనతో ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి ....... 39 


లు అంప అతత కద 40 
రాష్ట్రంలో భారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు........... 42 
నేతన్నకు నైపుణ్య శిక్షణ... లం లలల 46 
మస ్రూచక్తులం టకంల 49 
మతర్యకారులకు దీమా nn ర్‌2 
ఆరోగ్య రంగంలో అగ్రగామి ......000000000000 00006 5కి 
ఇంటింటికి పాఠాలు అందింస్తున్న టి-సాట్‌............. ర్‌4 
పుస్తక దర్శిని... అ క 58 


ర్‌ 


లక్ష్యాన్ని మించి వృక్షార్డన 


బీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను కాపాడాలన్న సదుద్దేశంతో గ్రీన్‌ 
ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం 
సందర్భంగా తెలంగాణ హరిత శోభితమైంది. ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చిన గ్రీన్‌ 
ఇండియా ఛాలెంజ్‌ నిర్వాహకులు ఎంపీ సంతోష్‌ కుమార్‌, మరో మారు రాష్ట్ర 
ఐటి, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 
ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది... అతి తక్కువ 
సమయంలోనే ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. 
విజయవంతమైన ఈ కార్యక్రమం పట్ల ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందిస్తూ 
తాను స్వయంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, 
సింగరేణి ఏరియా, సుల్తానాబాద్‌, చొప్పదండి నియోజక వర్గంలో వెడురుగట్ట, 
కుదురుపాకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎంపి 
వెంకటేశ్‌, ఎంఎల్‌ఎలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌ రెడ్డి, సుంకె 
రవిశంకర్‌ ఇతర (ప్రజా (ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో తరలి 
వచ్చిన ప్రజలతో కలిసి అయా ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో 
పాల్గొన్నట్లు తెలిపారు. 

ఉదయం ఆరు గంటల నుండే ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమం, 
సాయంత్రం దాకా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గ్రామాల్లోనే 2 
కోట్ల 5 లక్షలు మొక్కలు నాటడం జరిగిందని సమాచారం. అలాగే 
జిహెచ్‌ఎంసి మేయర్‌, కార్పొరేటర్‌ లు కలిపి హైదరాబాద్‌ వ్యాప్తంగా 10 
లక్షల మొక్కలు, 142 మున్సిపాలిటీలలో ఛైర్మన్‌ లు, కౌన్సిలర్ల సహకారంతో 
25 లక్షలు మొక్కలు, అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల 
మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాల్లీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల 
ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు నాటడం జరిగింది. హెచ్‌ఎండిఎ పరిధిలో 
ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 20 లక్షలు మొక్కలు నాటినట్లు సమాచారం. 
ఈ తీరున రాష్ట వ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం మొత్తం శకి కోట్ల 
30 లక్షల మొక్కలు నాటినట్లు సమాచారం. ధ్ర 


తెలంగాణ | 5 | ఆగస్టు 2021 


“తెలంగాణ దళిత బంధు పథకం” ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 
అందించే ఆర్థిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, 
ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం 
వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి 
q కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. గ్రామాల్లోని ఇతర 

| వర్గాలు దళితుల వద్దకే అప్పు కోసం వచ్చే దిశగా దళితులు 
అర్థిక సాధికారత సాధించాలన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్మర్‌ 
ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం 
దళితాభివృద్ధి కోసం చేస్తున్న శ కృషిలో విద్యావంతులైన 
దళిత సమాజం కదిలిరావాలని సీఎం పిలుపునిచ్చారు. 


దళితుల సమగ్రాభివృద్దే లక్ష్యంగా దళిత బంధు పథకం అమలు 
సందర్భంగా మూడు దశలను పాటించాలన్నారు. అందులో భాగంగా 
దళితుల అసైన్ట్‌, గ్రామకంఠం తదితర భూ సమస్యలన్నింటినీ పరిష్కారం 
చేయాలని, "దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో 
మెరుగుపరిచి, దళీతబంధు పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. 
హుజూరాబాద్‌ లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న తెలంగాణ దళిత 
బంధు పథకం విజయవంతం కోసం ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా 
పట్టు పట్టి పని చేయాలన్నారు. తద్వారా తెలంగాణతో పాటు దేశ దళిత 
సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడాలన్నారు. 
దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా, సామాజిక వివక్ష నుంచి కూడా 
దూరం చేసి ర ఆత్మ గౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు 
పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పునరుద్దాటించారు. 

“తెలంగాణ దళిత బంధు పథకం”పై ప్రగతి భవన్‌లో 1 సిఎం అధ్యక్షతన 
అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, 
హరీశ్‌ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హుజూరాబాద్‌ 
నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 


అవగాహన సదస్సులో కె.సి.ఆర్‌. 


దళిత బంధు ఒక ఉద్యమం 

ఈ సదస్సులో పీవి మాట్లాడుతూ... “తెలంగాణ 
దళిత బంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు 
ఇదొక ఉద్యమం. హుజూరాబాద్‌ నుంచి వచ్చిన 
ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్‌ 
తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి వుంటది. 
అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలి. 
ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత 
రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి 
పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ 
వుంటాయి. మనం నమ్మిన ధర్మానికి కట్టుబడి మన 
ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడే విజయం 
సాధిస్తం.” అన్నారు. 


ఆర్థిక పటిష్టతతోనే వివక్షకు దూరం 

“దాక్టర్‌ బాబాసాహెబ్‌ 'అంబేద్మర్‌ కృషితో దళిత 
సమాజంలో వెలుతురు ప్రసరించింది. మనిషిపై తోటి 
క్యు వివక్ష చూపించే దుస్ధితి మీద సెంటర్‌ ఫర్‌ 
సబాల్డర్న్‌ స్ట సడీ ద్వారా నేను దూ అధ్యయనం చేశాను. 
మనలో కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోవాలె. పరస్పర 
విశ్వాసం పెరగాలె. ఒకరికొకరం సహకరించుకోవాలె. 
దళిత వాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను 
పోలీస్‌ స్టేషన్లలో వాపస్‌ తీసుకోవాలె. పరస్పర 
సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలె. అప్పుడే మన 
విజయానికి బాటలు పడుతయి. దళితులు ఆర్థికంగా 
పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరం అత ఈ 
రోజు సదస్సులో పాల్గొన్న వాళ్లంతా, హుజూరాబాద్‌ లో 
విజయం సాధించి, ముందురోజుల్లో, తెలంగాణ 
వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలె. దళిత 


తెలంగాణ | 6 | ఆగస్టు 2021 


బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే దళిత జాతి అభివృద్ధి జరుగుతది. 
దాంతోపాటే తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కూడా దారులు వేస్తది. నైపుణ్యం, 
ప్రతిభ వున్న దళిత వర్గాన్ని అంటరానితనం పేరుతో ఊరవతల వుంచి, ఉ 
త్సాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్‌ పేరుతో 
అనుత్సాదక రంగానికే పరిమితం చేయడం కూడా దుర్మార్గం. ఇది తెలివి 
తక్కువ పనే అని సీఎం అన్నారు. 


దళితులకు సర్మారు అండ 

“మనలో పులికి ఉండేంత శక్తి నిబిడీకృతమై వున్నది. ఆ శక్తిని గుర్తించి 
ముందుకు సాగాలి. విజయం సాధించాలంటే దళారులు, ప్రతీప శక్తులను 
దూరం ఉంచాలి. దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో దోషులుగా 
తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. 
బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నది. 

తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. 
సర్మారే స్వయంగా అండగా వున్నప్పుడు విజయం సాధించేందుకు దళిత 
సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. ప్రభుత్వ వర్గాలతో 
పని తీసుకునే క్రమంలో ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా 
వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలి. దళిత బంధు పథకం పటిష్ట అమలుకు 
మమేకమై పనిచేయాలి” అని సీఎం అన్నారు. 


ప్రభుత్వం లైసెన్సులిచ్చే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు 

ఎరువుల దుకాణాలు, మెడికల్‌ షాపులు, రైస్‌ మిల్లులు, వైన్‌ షాపులు 
తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వంచే రంగాల్లో 
దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 
ఆర్థికాభివృద్ధికి అవకాశం వుండే ఇతర రంగాలను కూడా గుర్తించాలని, 
వాటిలో దళితులకు రిజద్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని 
సంబంధిత అధికారులను పీఎం ఆదేశించారు. 


శాశ్వత ప్రాతిపదికన “దళిత రక్షణ నిధి” 

“దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా, 
ప్రభుత్వ - లబ్బిదారుని భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన “దళిత రక్షణ 
నిధిని ఏర్పాటు చేస్తం. ఈ నిధిని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో 
లబ్గీదారుల కమిటీలతో నిర్వహించబడుతుంది. ప్రతీ a= కనీస డబ్బును 
టు చేస్తూ, దళిత రక్షణ నిధిని నిరంతరంగా కొనసాగిస్తూ, ఆర్థికంగా 
మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా ల. ఫ్ర 
దగ్గరినుంచి ప్రసరించే విజయపు వెలుతురు తెలంగాణవ్యాప్తంగా, 


దేశవ్యాప్తంగా ప్రసరించాలన్నదే నా ఆకాంక్ష” అని 
సనెత్ర ఆకాంక్షించారు. 

తెలంగాణ దళిత బంధు సదస్సులో మంత్రి కొప్పుల 
ఈశ్వర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ దళిత 
సమాజం ఆర్థిక సాధికారత కోసం వారి సమగ్రాభివృద్ధి 
కోసల ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రక నిర్ణయం దళిత 
బంధు పథకం అని అన్నారు. హుజూరాబాద్‌ పైలట్‌ 
ప్రాజెక్టులో భాగంగా పథకం అమలు పర్యవేక్షణను 
పటిష్టంగా అమలు చేసి పథకాన్ని విజయవంతం 
చేయడంలో మనసుపెట్టి కృషి చేయాలని సదస్సులో 
పాల్గొన్న ప్రతినిధులకు పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ 
కుమార్‌ మాట్లాడారు. తెలంగాణ దళిత బంధు పథకం 
కోసల సీవిల కేసీఆర్‌ నిర్ణయం చరిత్రాత్మకమని 
దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు. ఈ పథకం 
అమలు కోసం ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో 
పనిచేస్తుందని అన్ని పథకాలను విజయవంతం చేసినట్టే 
దళిత బంధు పథకాన్ని కూడా విజయవంతం 
చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం క్‌ దృక్పథానికి 
అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. 


దళిత వాడల్లో సమస్యలకు పరిష్కారం 

దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళితబంధు 
పథకం అమలుతోపాటు, దళిత వాడల్లో మిగిలివున్న, 
తాగునీరు, రోడు తదితర మౌలిక వసతుల కల్పన, 
అభివృద్ధి మ వెంటనే పూర్తి చేయాలని 
అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని దలితుల 
స్వాధీనంలో వున్న గ్రామ కంఠాల భూముల వివరాల 
జాబితా తయారు చేయాలని, దళితులకే హక్కులు 
కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను 
ముఖ్యమంత్రి ఆదేశించారు. 

హుజూరాబాద్‌లో వారం, పదిరోజుల్లో స్పెషల్‌ డైవ్‌ 
చేపట్టి, అసైన్డ్‌ భూముల సమస్యలు సహా వ 
సంబంధించిన అన్నిరకాల భూ సమస్యలను 
పరిష్కరించాలని, దళిత ప్రజల డిజిటల్‌ సిగ్నేచర్‌ 


పెండింగ్‌ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్‌ 


తెలంగాణ | 7 | ఆగస్టు 2021 


RR 3 


కక హుజూరాబాద్‌లో ఇల్లు లేని 
దళిత కుటుంబం ఉండొద్దు. 
హుజూరాబాద్‌లో ఖాళీ 
జాగలు వున్న వారికీ ఇండ్ల 
నిర్మాణం కోసం ప్రభుత్వం 
ఆర్థికసాయం చేస్తది. 
i తెలంగాణ వ్యాప్తంగా 
దళితులందరికీ దశల వారీగా 
దీన్ని అమలు చేస్తాం. 

తః! = 7 

ఆఫీసుకు పిలిపించుకొని పరిష్కరించాలని కరీంనగర్‌ కలెక్టర్‌ కర్ణన్‌ను రవం 
ఆదేశించారు. దళితవాడల స్థితిగతులను తెలియజేసే తం. ప్రాఫైల్‌ 
తయారు చేయాలని ఆదేశింబిరు. 

“హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. వందకు 
వందశాతం అందరికీ ఇళ్ల సమస్య పూర్తి కావాలి. హుజూరాబాద్‌ లో ఖాళీ 
జాగలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తది. 
తెలంగాణ వ్యాప్తంగా dees wn nes దీన్ని అమలు చేస్తాం. 
హుజూరాబాద్‌ నియోజకవర్గ దళిత వాడల్లో వివిధ వ్యాధులతో 
బాధపడుతున్న వారిని గుర్తించాలి. నివేదిక తయారు చేసి అధికారులకు 
అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుంది. అలాగే, 
రష్‌ కార్డులు, పింఛన్లు సహా అన్నిరకాల సమస్యలను, గుర్తించి 
అధికారులకు నివేదిక అందజేయాలి” అని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు 
సీఎం సూచించారు. 

తెలంగాణలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టై, దళిత బంధు 
పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలని 
ముఖ్యమంత్రి కోరారు. 

దళిత బంధు పథకంలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్చులుంటే 
సూచించాలని ప్రతినిధులను కోరిన సీఎం వారి వారి అభిప్రాయాలను 
తెలుసుకున్నారు. దళీత బంధు పథకం ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు 
చేపడితే బాగుంటుందని వారిని అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు 
పథకంపై మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారు? అని 
ముఖ్యమంత్రి వారిని ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 
దళిత బంధు పథకం తెలంగాణ దళితుల పాలిటి వరం.. అని సీఎం 
కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

“దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హులకు గుర్తింపు కార్డులను 
అందిస్తాం. ప్రతీ లబ్దిదారునికి ప్రత్యేకమైన బార్‌ కోడ్‌ తో కూడిన ఎలక్ర్టానిక్‌ 


చిప్‌ ను ఐడెంటిటీ కార్డుల్లో చేర్చి పథకం అమలు తీరు 
సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. 
నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు 
రాకుండా జాగ్రత్తలు తీసుకుంటం. లబ్ధిదారుడు తాను 
ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప, 
ఎవరినీ జారి పడనివ్వం.” అని సీఎం భరోసానిచ్చారు. 
సదస్సులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలు 
తెలిపారు. 


ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా : 


+ రూరల్‌ (గ్రామీణ) ప్రాంతాల్లో.. మినీ డెయిరీ 
యూనిట్‌, పందిరి కూరగాయల సాగు, వరినాటు 
యంత్రాలతోపాటు పవర్‌ టిల్లర్‌, వేపనూనె. పిండి 
తయారీ, ఆటో ట్రాలీ పథకాలున్నాయి. 

+ రూరల్‌ (గ్రామీణ), ఉప పట్టణ (సబ్‌ అర్బన్‌) 
ప్రాంతాల్లో... వ్యవసాయ సాగు కొరకు యంత్ర 
పరికరాల సేల్స్‌, మట్టి ఇటుకల తయారీతోపాటు 
ఆటో ట్రాలీ, ట్రాక్టర్‌ మరియు ట్రాలీ, కోళ్ల 
పెంపకంతో పాటు ఆటో ట్రాలీ (సుగుణ, వెంకోబ్‌ 
ప్రాంచైసీ) పథకాలున్నాయి. 

+ రూరల్‌ (గ్రామీణ), సబ్‌ అర్బన్‌ (ఉప పట్టణ), 
అర్బన్‌ (పట్టణ) ప్రాంతాల్లో.. సెవన్‌ సీటర్‌ ఆటో, 
ప్యాసింజర్‌ ఆటో రిక్షా, త్రీ వీలర్‌ ఆటో ట్రాలీ, 
విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహారక మందుల 
దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్‌ హౌస్‌ తో 
సహా డెకొరేషన్‌, లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ తోపాటు, 
ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం మరియు 
వ్యాపారం, ఆయిల్‌ మిల్‌, పసుపు, కారం, బియ్యం, 
పిండి గిర్నీల పథకాలున్నాయి. 

+ సబ్‌ అర్బన్‌ (ఉప పట్టణ), అర్బన్‌ (పట్టణ) 
ప్రాంతాల్లో.. రూం రవాణాకు 
నాలుగు చక్రాల వాహనం, ఎలక్టానిక్‌ గూడ్స్‌ సేల్స్‌, 
డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ మరియు మెడికల్‌ షాప్‌, 
ఎలక్టికల్‌ అర్‌, బ్యాటరీ సేల్స్‌ అంద్‌ సర్వీసెస్‌, 


తెలంగాణ | 8 | ఆగస్టు 2021 


హార్డ్‌ వేర్‌ సానిటరీ షాప్‌ తోపాటు ఆటో, సిమెంట్‌ 
ఇటుకలు/ రింగుల తయారీ ప్రీ కాస్టింగ్‌ స్టక్చర్‌ తోపాటు 
ఆటో ట్రాలీ, సెంట్రింగ్‌/ఆర్‌.సి.సి. రూఫ్‌ మేకింగ్‌ (స్టీల్‌, 
వుడెన్‌), కాంక్రీట్‌ రెడీ మిక్స్‌ తయారీ యంత్రం, అక్రిలిక్‌ 


షీట్స్‌, టైల్స్‌ వ్యాపారంతోపాటు ఆటో 
పథకాలున్నాయి. 

హోటల్‌, క్యాటరింగ్‌ (ధాబా)తోపాటు ఆటో ట్రాలీ, ఐరన్‌ 
గేట్స్‌, గ్రిల్స్‌ తయారీ యూనిట్‌ తో పాటు ఆటో ట్రాలీ, 
మెడికల్‌ - జనరల్‌ స్టోర్స్‌ (ప్రభుత్వ అనుమతితో), మినీ 
సూపర్‌ బజార్‌, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్‌ లైన్‌ సర్వీస్‌, 
ఫొటో స్టుడియో, బిల్లింగ్‌ మెటీరియల్‌ స్టోర్స్‌/హార్ట్‌ వేర్‌, 
మార్చుల్‌, పాలిషింగ్‌ / గ్రానైట్‌ కటింగ్‌ / కీశ్చపీ, ఫుడ్‌ 
రెస్టారెంట్‌, సిమెంట్‌ / స్టీల్‌ దుకాణం (సబ్‌ డీలర్‌ షిప్‌), 
పశువులు, కోళ్ల దాణా తయారీ కేంద్రంతో పాటు ఆటో 
ట్రాలీ, చెప్పులు/లెదర్‌ గూడ్స్‌ షాపు, ఫొటోగ్రఫీ, 
వీడియోగ్రఫీ, డ్రోన్‌ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ 
అనుమతులతో రెసిడెన్షియల్‌ స్ఫ్మూళ్లు, హాస్టళ్లకు 
కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం 2 ఆటో 
ట్రాలీలను అందించే పథకాలున్నాయి. 

పట్టణ (అర్బన్‌) ప్రాంతాల్లో.. మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ (4 
వీలర్స్‌), క్లాత్‌ ఎంపోరియం - టెక్స్‌ టైల్‌, రెడీమేడ్‌ 
గార్మెంట్స్‌ షోరూం, పేపర్‌ ష్లేట్స్‌/గ్లాసెస్‌, బ్యాగ్స్‌, తయారీ 
యూనిట్‌ (ఆటో ట్రాలీతో కలిపి), కార్‌ టాక్సీ (క్యాబ్‌), 
ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, లేడీస్‌ ఎంపోరియం, కిచెన్‌ వేర్‌ 
- ఫర్నీచర్‌ షాప్‌ (సేల్స్‌, సర్వీస్‌), ఫ్లెక్సీ, వినైల్‌ డిజిటల్‌ 
ప్రింటింగ్‌ (ఆటో ట్రాలీతో కలిపి), డిజిటల్‌ ఫొటో 
స్టూడియో - ల్యాబ్‌, ఆటో మొబైల్‌ షాప్‌-సర్వీసింగ్‌ 
యూనిట్‌, డిస్పోజబుల్‌ పేపర్‌ ప్లేట్స్‌, గ్లాసెస్‌, పేపర్‌ 
న్యాష్మిన్స్‌ సేల్స్‌ షాపు మొదలైన పథకాలున్నాయి. 


ట్రాలీ 


0 


0 


0 


0 


0 


0 


0 


3 సదస్సులో ముఖ్యాంశాలు : 
దళితబంధు అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు 
సుదీర్హంగా, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా సాగింది. 

ఈ పథకం కింద ఏం పెట్టుకుంటే బాగుంటుందని పలువురు 
ప్రతినిధులు సదస్సుకు ముందె తమ కుటుంబాలతో చర్చించుకొని 
వచ్చినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పడంతో సీఎం 
సంతోషించారు. 

సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు పలు సందేహాలను 
సీఎం కేసీఆర్‌ను అడిగి నివృత్తి చేసుకున్నారు. 

భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సదస్సుకు 
హాజరైన మహిళలు, యువకులు, ఇతర (ప్రతినిధులతో కలిసి 
భోజనం చేశారు. 

ఘుమఘుమలాడే మాంసాహార, భోజనాలను సుమారు 500 
మందికి వడ్డించారు. 

వారి వారి భవిష్యత్‌ రంగాల్లో చర్చించుకోవడం సీఎం కేసీఆర్‌ను 
ఆకర్షించింది. 

ప్రతి ఒక్కరిలో ఒక పులిలాంటి శక్తి దాగి ఉంటుందని, గొర్రెల 
మందలో పెరిగిన పులి కథను సీఎం చెప్పారు. ఈ సందర్భంగా 
సభలో నవ్వులు వెల్లి విరిశాయి. 

పైరవీకారుల మీద రామాయణం) కథ చెప్పిన సీఎం.. వారిని 
దూరం పెట్టాలనడంతో సభలో నవ్వులు విరిశాయి. 

17 వేల పొదుపు సంఘాలను తయారు చేసిన బంగ్లాదేశ్‌కు 
చెందిన ప్రొఫెసర్‌ హాష్మీ విజయగాథ ను చెప్పినపుడు సభికులు 
ఎంతో స్ఫూర్తితో ఉత్తేజితులయ్యారు. 

సదస్సులో సీఎం సలహాలు, సూచనలతో ప్రతినిధులు, 
అధికారులు ఉత్తేజం పొందారు. 

పలు సమస్యలను ప్రతినిధులు ప్రస్తావించగా, వాటిని పరిష్మరించా 
లని సీఎం అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలిచ్చారు. 

పైలట్‌ ప్రాజెక్టుగా దళిత బంధును హుజూరాబాద్‌లో 
విజయవంతం చేస్తామని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు 
విశ్వాసం (ప్రకటించారు. 


తెలంగాణ | 9 | ఆగస్టు 2021 


రాష్ట ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత 
సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు” అనే 
పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖరారు 
చేశారు. మొదటగా, పైలట్‌ ప్రాజెక్టు కింద ఒక 
నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, తెలంగాణ దళిత బంధు” 
పథకం అమలును ప్రారంభించాలని, అందులో 
భాగంగా పైలట్‌ నియోజకవర్గంగా కరీంనగర్‌ జిల్లాలోని 
హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. 


తెలంగాణ దళిత బంధు 


ముఖ్యమంత్రి గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 
నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన “సింహ 
గర్జని సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన 'రైతు బీమా పథకం 
దాకా కరీంనగర్‌ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతి 
ష్టాత్మకమైన రైతుబంధు” పథకాన్ని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కేంద్రంగానే 
ప్రారంభిస్తున్నారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటును కొనసాగిస్తూ 
'తెలంగాణ దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్‌ నుంచే ప్రారంభించాలని 
ముఖ్యమంత్రి కై. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో 
సీఎం ప్రకటిస్తారు. “దళిత సాధికారత అమలు - పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక - 
అధికార యంత్రాంగ్రం విధులు” అనే అంశం మీద సీఎం అధ్యక్షతన ప్రగతి 
భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల 
వివరాల స్థితి గతులను తెలుసుకుంటారు. ఆ తర్వాత నిబంధనలను అనుసరించి 
లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో హుజూరాబాద్‌ నియోజక వర్గంలో 
హుజూరాబాద్‌ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్‌ 
మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3,678 కుటుం 
బాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, ఇల్లంతకుంట 
మండలంలో 2,586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్‌ 
నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్దిదారులను ఎంపిక 
చేస్తారు. నిబంధనల (ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్దిదారు 
కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో (శాచురేషన్‌ మోడ్‌ లో) 
వర్తింపచేస్తారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే ‘తెలంగాణ దళిత బంధు” 
పథకం 1200 కోట్లతో అమలవుతుంది. అయితే పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక 
చేసినందున హుజూరాబాద్‌ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం 
నిబంధనల (ప్రకారం అమలవుతుంది. అందుకోసం అదనంగా మరో 1500 
నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్‌ నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో 
ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి 


స్థాయి వివరాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. పైలట్‌ 
నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షిం 
చుకుని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా “దళిత బంధు పథకం 
అమలు చేయడం అధికారులకు మరింత సులువవుతుందని 
సీఎం తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్లతో 
పాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారు. 
తెలంగాణ దళిత బంధులో మూడు ముఖ్యమైన 
అంశాలుంటాయని సీఎం పేర్కొన్నారు. అందులో మొదటిది 
పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం 
ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్దిదారులు 
మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు 
చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధి 
కారులకు సూచించారు. ‘తెలంగాణ దళిత బంధు” పథకం 
ద్వారా అందించే పది లక్షల నగదుతో పాటు, లబ్దిదారుడు, 
ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. 
లబ్బిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ 
రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. 
“దలిత బంధు లబ్ది ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత 
కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి 
పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా 
నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను 
తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం” అని సీఎం 
అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్ర 
స్తాయిలో పటిష్టంగా అమలుచేయడానికి, దళితుల అభివృద్ధి 
సం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార 
యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు. వారు 
అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా 
భావించి పని చేయాల్సి ఉంటుందన్నారు. అట్లాంటి 


తెలంగాణ | 10 | ఆగస్టు 2021 


చిత్తశుద్ధి, దళితుల పట్ల (ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని సీఎం 
ఉన్నతాధికారులను ఆదేశించారు. “కులం, జెండర్‌, ఆర్థికం, తదితర పేర్లతో 
వివక్షకు గురిచేసి ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం, 
వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామజికంగానే కాకుండా అది జాతికే నష్టం 
కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. దళిత సాధికారత కోసం కృషి చేయడం 
అంటే సమాజంలో వివక్షకు గురౌతున్న ఒక ప్రతిభావంతమైన వర్గాన్ని ఉత్పత్తిలో 
భాగస్వామ్యులను చేసేందుకు కృషి చేయడమేనని సీఎం తెలిపారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తెలంగాణ దళిత బంధు” 
పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి వుంది. మూస పద్ధతిలో 
కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ 
యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని 
ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. పూర్తిస్థాయి గణాంకాలు, 
సరైన సమాచారం లేకుండా ఏ ప్రభుత్వ పథకమైనా పరిపూర్ణంగా అమలుకాదు. 
ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారం చేసుకుని, 
దళిత బంధు పథకం అమలులో ముందుకు సాగాలి” అని సీఎం అధికారులకు 
సూచించారు. “మనం తిండి తింటున్నప్పుడు ఎంతైతే లీనమై రసించి భోజనం 
ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంతైతే దీక్ష కనబరుస్తామో 
దళిత బంధు పథకం అమలులో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది 
పనిచేయాల”ని సీఎం స్పష్టం చేశారు. 

“తమ అభివృద్ధి గురించి, గత పాలకులు అవలంభించిన విధానాల ద్వారా 
దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడింది. వారిలో 
గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలగిపోవాలి. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి 
ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన 
అవసరం మనమీదున్నది. సరైన గైడెన్స్‌ ఇస్తూ దళిత బంధు పథకం అమలును 
పర్యవేక్షించాల్సి వుంటుంది.” అని సీఎం అధికారులకు తెలిపారు. దళిత బంధు 
పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో 
ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు. 

దేశంలోని ఇతర కులాల్లో, వర్గాల్లో కూడా ఆర్థిక వివక్ష వున్నదని, అయితే 
దళితులను సామాజిక వివక్ష అనే అదనపు వివక్ష ఈ దేశంలో తరతరాలుగా 
పట్టి పీడిస్తున్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను ఆర్థిక, సామాజిక 
వివక్ష నుంచి దూరం చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు 
ప్రభుత్వం చిత్త శుద్ధితో వుందన్నారు. ఈ దళిత అభివృద్ధి ప్రస్థానంలో చిత్తశుద్ధి 
కలిగిన అధికార వ్యవస్థ తక్షణావసరం అని సీఎం వివరించారు. రైతుబంధు 
పథకం ద్వారా, రాష్టంలో వ్యవసాయాన్ని రైతును అభివృద్ధి సంక్షేమ పథంలో 


ar 

నడిపించిన విధంగా, దళీత బంధు పథకం ద్వారా తెలంగాణ 
రాష్ట్రంలో దళిత సాధికారత కోసం విశేష కృషి చేస్తామని 
సీఎం స్పష్టం చేశారు. కుటుంబం యూనిట్‌గా అర్హులైన, 
ఎంపిక చేయబడిన దళిత కుటుంబాలకు నేరుగా 
ఆర్థికసాయం అందజేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని 
అభివృద్ధి చెందే వెసులుబాటును కల్పించాలని ఇటీవలి దళిత 
ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్ణయించిందని గుర్తు చేశారు. 
ఆ నిర్ణయం మేరకు, దళారుల బాధ లేకుండ, రైతు బంధు 
తరహాలో నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో 
ఆర్థిక సాయాన్ని దళిత బంధు పథకం ద్వారా అందజేస్తామని 
సీఎం పునరుద్దాటించారు. దళిత కుటుంబాల ప్రొఫైల్‌ను 
రూపొందించాలని, వారి జీవన స్ధితి గతులను పొందు 
పరచాలన్నారు. దళిత సమస్యలు అన్ని చోట్లా ఒకే రీతిలో 
ఉండవని సీఎం అన్నారు. సమస్యలను గ్రామీణ, సెమీ 
అర్బన్‌, పూర్తి అర్బన్‌ అనే విభాగాలుగా విభజించాలని 
అందుకు అనుగుణంగా, దళిత బంధు పథకం ద్వారా 
అభివృద్ధి కార్యాచరణను అమలు చేయాలని సీఎం 
అధికారులను ఆదేశించారు. “భారత సమాజంలో వ్యక్తుల 
వ్యక్తిత్వ పఠిమ గొప్పది. అయితే అనేక వివక్షతల మూలంగా 
సామూహిక ఐక్యత ఆశించినంతగా లేకపోవడం వల్ల 
సామాజిక అభివృద్ధి ఆశించినంతగా జరుగట్లేదు. ఇది 
విచారకరం. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం దళిత 
బంధు పథకాన్ని తెచ్చింది. అవసరమైన మేరకు నిధులను 
అందుబాటులో ఉంచుతుంది.” అని సీఎం పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే బాల్మ సుమన్‌, 
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌ 
రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, 
సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, సెక్రటరీలు స్మితా 
సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య 
కార్యదర్శి రామకృష్ణ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య 
కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఎస్సీ సంక్షేమ శాఖ డైరక్టర్‌ 
కరుణాకర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


© 


తెలంగాణ | 11 | ఆగస్టు 2021 


అని మన డాక్టర్‌ సి నారాయణరెడ్డి అన్నట్లు,రామప్ప ఆలయ రమణీయతను చూడడానికి 
కోట్ల కన్నులు చాలవు. ఆ సౌందర్యాన్ని చూసి (మోగని గుండెలు ఉండవు. తెలుగునేలపై 
గొప్ప గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా, రామప్ప పేరు విశ్వవీధుల్లో నేడు 
మారుమోగుతోంది. మన తెలంగాణ భూమిపై ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువై 
ఉన్న రామప్ప ఆలయం నేడు తాజ్‌ మహల్‌, ఎర్రకోట వంటి విశిష్ట విఖ్యాత కట్టడాల సరసన 
సగర్వంగా చేరింది. చైనాలోని ఫుజౌలో జరిగిన యునెస్కో సమావేశంలో రామప్ప గుడికి 
ప్రపంచ వారసత్వ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌ 
విజ్‌ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 21దేశాల ప్రతినిధులు ఓటింగ్‌ ప్రక్రియలో 
పాల్గొన్నారు. వారిలో 17దేశాలవారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రపంచ 
వ్యాప్తంగా 255 కట్టడాలు పోటీలో నిలబడగా, మన దేశం నుంచి ఈ గుర్తింపు ఘనతను 
సాధించిన మహానిర్మాణం మన రామప్ప ఆలయం. హోదా ఇచ్చిన యునెస్కో సైతం ఆ 
అద్భుత శిల్ప కళాప్రతిభకు ఆశ్చర్యచకితమవుతోంది. 

భారత (ప్రధాని నరేంద్రమోదీ మొదలు (ప్రపంచ దేశాధినేతల నుంచి ప్రశంసలు 
వెల్లువెత్తుతున్నాయి. రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ హోదా దక్కడం సముచితం, 
సమున్నతం, సంతోషభరితమని జగతి పులకిత గాత్రయి జేజేలు పలుకుతోంది.ఇది కాకతీయ 
కళాప్రాభవానికి, తెలంగాణ వారసత్వ మహత్వానికి దక్కిన ఘన గౌరవం. ఈ విభవానికి 
పునాదులై నిలచినవారు ప్రధానంగా ఇద్దరు మహనీయులు. మహాశిల్పి రామప్ప, కాకతీయ 
రేచర్ల రుద్రుడు (రేచర్ల రుద్రసేనాని). ముందుగా ఆ మహనీయులకు శిరసు వంచి ప్రణతులు 


సమర్చిద్దాం. రామప్పకు ప్రపంచ హోదా లభించడం 
కోసం తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచే ప్రయత్నాలు 
ప్రారంభించింది. యునెస్కో ప్రతినిధుల బృందం 2019లో 
ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు పలు సూచనలు 
చేసింది. యునెస్కో హోదా దక్కితీరాలన్న మహాసంకల్పంతో 
ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర 
ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన పనులన్నింటినీ శరవేగంగా 
నడిపించారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తొలినాళ్ళల్లోనే 
“ద గోరియస్‌ కాకతీయ టెంపుల్స్‌ అండ్‌ గేట్‌ వే” పేరుతో 
ప్రతిపాదనలు పంపి ఈ మహాకార్యానికి శీకారం చుట్టారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఆలయం చుట్టూ బఫర్‌ జోన్‌ను ఏర్పాటు 
చేసింది.సమీపంలో ఉన్న ఆలయాలన్నింటినీ రామప్ప 
పరిధిలోకి తెచ్చింది. ప్రత్యేక డెవలప్‌ మెంట్‌ అధారిటీ, 
కమిటీలను నియమించింది. 

రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్ప, సర్వ 
కళావేదికగా మలచేందుకు కావాల్సిన పనులు ఇప్పటికే 
మొదలయ్యాయి. ఆడిటోరియం, స్వాగత తోరణాలు 
నిర్మాణమయ్యాయి. ఆలయం పక్కన ఉండే చెరువు మధ్యలో 
ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటుకు నమూనాలు 
కూడా సిద్ధమయ్యాయి. 10 ఎకరాల స్థలంలో శిల్ప 
కళావేదిక, శిల్ప కళా అధ్యయనం కోసం కళాశాల కూడా 
త్వరలో ఏర్పాటు కానుంది. వందల ఏళ్ళనాటి అద్భుత 
కట్టడాలను కాపాడడమే కాక, మరిన్ని అభివృద్ధి చర్యలను 
చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా 
నిలుస్తోంది.రామప్ప గుడికి ప్రపంచ గుర్తింపు రావాలని 
ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితమే మన పూర్వ ప్రధాని పీవీ 
నరసింహారావు కలలు కన్నారు.నేడు ముఖ్యమంత్రి 
కె. చంద్రశేఖర రావు కాలంలో, పాలనలో, పర్యవేక్షణలో 
ఆ అద్భుతమైన కల సాకరమైంది. మహా సంకల్పానికి సిద్ది, 
ప్రసిద్ది లభించాయి. యునెస్కో గుర్తింపుతో రామప్ప 
ప్రాభవం, తెలంగాణ వారసత్వ వికాసం, పర్యాటక ప్రగతి 
పరువులెత్తనున్నాయి. వారసత్వ హోదా లభించడం వల్ల 
ఎన్నో ప్రయోజనాలు కలుగనున్నాయి. ప్రపంచ పర్యాటక 
పటంలో రామప్ప రెపరెపలు ఆరంభం కానున్నాయి. 
యునెస్మోతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు 
గణనీయంగా పెరుగుతాయి. సర్వ సౌకర్యాలు 
అందుబాటులోకి వస్తాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది 
మంది రామప్ప గుడి దర్శనానికి తరలి వస్తారు. దీనితో 
రామప్ప ఆలయంతో పాటు తెలంగాణలోని మిగిలిన 
అపురూప ఆలయాలకు, కట్టడాలకు, ప్రదేశాలకు 
సందర్శకుల తాకిడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. దీని 
వల్ల తెలంగాణ ప్రాభవం పెరగడమే కాక, తత్‌ సంబంధిత 
రంగాలకు ఆదాయం గణనీయంగా పెరుగనుంది. ఇప్పటికే 
జలకళతో తెలంగాణ భూమి బంగారాన్ని దాటిపోయింది. 
పర్యాటక  ప్రగతితో ఆకాశమే హద్దుగా అభివృద్ధి 
ఊపందుకుంటుంది. 


త పూర్వ mens a సంస్కృతి, సంప్రదాయం 
(పైరణలుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపడుతున్న ప్రతి 
కార్యం జగజ్జేగీయమానంగా సాగుతోంది. ప్రతి సంకల్పం అక్షరాలా 
నెరవేరుతోంది. ఆ గెలుపుబాటలో రామప్పగుడికి దక్కిన ప్రపంచ ఖ్యాతి ఒక 
నిదర్శనం. ఎన్నడో 1213లో, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం, 
కాకతీయ రేచర్ల రుద్రుడు కట్టించిన మహానిర్మాణంలోని అద్భుతాలకు 
మూలపురుషుడు మహాశిల్పి రామప్ప. అది రామలింగేశ్వర (రుద్రేశ్వర) 
దేవాలయం అయినప్పటికీ, రామప్ప గుడిగా, ఆ శిల్పి పేరుతోనే ఘనత 
వహించడం అబ్బురం కలిగించే విశేషం. 

ఈ కోవెల ఆణువణువూ సొగసు సోయగాలకు నెలవు. ఆ నిర్మాణ 
చాతుర్యం (ఇంజినీరింగ్‌ (ప్రతిభ) మయసభా మహాశిల్సి మయుని కూడా 
మరులు కొల్పుతుంది. అత్యంత కీలకమైన ద్వారబంధాలు, స్థంభాలు, 
పైకప్పు, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు 
అత్యంత కఠినమైన నల్లశానపు రాయుని (బ్లాక్‌ డోలరైట్‌ ) వాడారు. ఆలయ 
నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయిని వినియోగించుకున్నారు. దాదాపు ఆరడుగుల 
ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటుచేసి, దాని మీద 
ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ఇదే విలక్షణం. పైకప్పుపై రాతిచూరు 
ఏర్పాటుచేయడం వల్ల వాననీళ్లు దూరంగా ఎగసి పడతాయి. నాట్యగణపతి, 
సాయుధులైన యోధులు, భటులు, భైరవుడు, మల్లయుద్ధ దృశ్యాలు, 
నృత్యభామలు, వాయిద్యకారులు, వేణుగోపాలుడు, నాగిని, సూర్య, శృంగార 
శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయంలోని భారీ రాతి స్థంభాలు, మదనిక 
- నాగనిక శిల్పాలు అద్దంలాంటి అందంతో మెరిసిపోతుంటాయి. ఇలాంటివి 
ఎన్నో అడుగడుగునా శిల్ప చిత్ర కళాశోభతో కళకళలాడుతూ ఉంటాయి. 

నంది కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించారు. గర్భాలయంలోకి 
ప్రవేశించే ముందు గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహం విశిష్ట 
కళానిపుణతకు దర్పణం. ఆ విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు 
వినిపిస్తాయి. భారీ గండ శిలలు, శిల్పాలు, నగిషీలు ఉపయోగించడం వల్ల 
బరువు పడకుండా, నీటిపై తేలియాడే ఇటుకలను శిఖర నిర్మాణంలో 
వాడారు. ప్రపంచ నిర్మాణాలలో ఈ తరహా నిర్మాణ రచన ఎవ్వరూ ఎప్పుడూ 
ఎక్కడా చెయ్యలేదు. ఎన్నో దండయాత్రలు, దాడులు, దోపిడీలు, 
దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, దురాగతాలను తట్టుకొని నిలబడిన 
రామప్ప గుడి మన ఇంజనీరింగ్‌ అద్భుతానికి మెచ్చుతునక. జాయపసేనాని 
రచించిన సంస్కృత నాట్యశాస్త్రం “నృత్త రత్నావళిలో చూపించిన త్రిభంగీ 
నాట్య భంగిమలన్నీ రామప్ప గుడిలో దర్శనమవుతాయి. నటరాజ రామకృష్ణ 
రూపకల్పన చేసిన “పేరిణి శివతాండవం” నృత్య రీతి కూడా రామప్ప శిల్పకళ 
నుంచే స్వీకరించారని తెలుస్తోంది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక 
సంస్కృతికి పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావు చేస్తున్న అచంచలమైన కృషికి, అకుంఠితమైన దీక్షా దక్షతలకు లభించిన 
గొప్ప గుర్తింపుగా, రామప్పగుడికి దక్కిన యునెస్కో విఖ్యాతిని ఎల్లరూ 
గుర్తించి, అభినందిస్తున్నారు. మహా ఆధ్యాత్మిక,కళా నిర్మాణంగా అవతరించిన 
యాదాద్రి గుడికి కూడా భావికాలంలో యునెస్కో గుర్తింపు వస్తుందని 
విశ్వసిద్దాం. ఆ సుకీర్తిని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం. + 


తెలంగాణ | 14 | ఆగస్టు 2021 


రామప్పను చూసిరండి: ప్రధాని మోదీ 

అద్భుతం! రామప్ప ఆలయానికి 
ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు 
లభించినందుకుఅందరికీ, ప్రత్యేకంగా 
తెలంగాణ (ప్రజలకు ప్రధానమంత్రి 
మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని 
ట్విట్టర్‌లో ఓ సందేశమిస్తూ, ఘనకీర్తిగల | 
కాకతీయుల అద్భుత నిర్మాణ కౌశలానికి క. ఆలయం 
గొప్ప ప్రతీక. ప్రజలారా..ఈ అద్భుత ఆలయానికి వెళ్ళండి. 
ఆలయ రీవిని ప్రత్యక్షంగా తిలకించి ఆ అనుభూతిని సొంతం 
తసుకోరిడపి పిలుపు నిచ్చారు. 


తెలంగాణ వారసత్వానికి గుర్తింపు 


13వ శతాబ్దానికి చెందిన కాకతీయ 
రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి య- 
ంనెస్సో గుర్తింపు రావడం ఆనందంగా 
ఉన్నదని, ఇది తెలంగాణ వారసత్వానికి 
దక్కిన గుర్తింపు అని ఉప రాష్ట్రపతి 
వెంకయ్య నాయుడు (పైెర్మొన్నారు. 
తెలంగాణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు 
తెలిపారు. 


సి.ఎం అభినందనలు 


ములుగుజిల్లా _పాలంపేటలోని 
చారిత్రక రామప్ప _దేవాలయాన్ని 
ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో 
గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. 
చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు 
అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో 
సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే 
ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ 
చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం 
తేవడంకోసం రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నదని సి se 
అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, 
ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన 
యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర 
ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 
ఇందుకు కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులకు, 
ప్రభుత్వాధికారులకు కె.సి.ఆర్‌ అభినందనలు తెలిపారు. 


పాలంపేట బిడ్డగా 


గర్విసున్నా 


ఖీ) 


వి. ప్రకాశ్‌ 


మప్ప దేవాలయం వున్న పాలంపేట నాజన్మ 
స్థలం. ఊహ తెలియకముందునుంచి రామప్ప గుడితో 
నా అనుబంధం. నాలుగేళ్ళ వయస్సు నుండే నా తండ్రితో 
రామప్ప గుడి హద్దుగా వున్న మా పొలానికి 
పోతుందేవాణ్ణి. గుడి ప్రహరీ గోడ నా అడ్డా. విశాలంగా 
ఉండే ప్రహరీ గోడపై కూర్చొని పర్యాటకులను 
గమనిస్తుండేవాణ్ణి. ఆ రోజుల్లో రామప్ప గుళ్ళో గైడ్‌లు 
లేరు. పాలంపేటకు అస్సల్‌ దార్‌ మాలీ పటేల్‌గా వున్న 
నా తండ్రి వీరమల్ల రాజనర్సింగారావు పర్యాటకులకు, 
అధికారులకు రామప్ప శిల్పకళా విశేషాలు వివరిస్తుంటే 
నేను వింటుండే వాణ్ణి. అప్పట్లో పర్యాటకులు రాత్రిపూట రామప్పలో 
వుండాలనుకుంటే మా ఇళ్ళే ఏకైక దిక్కు 

1965 లో రామప్ప గుళ్ళో తొలిసారి కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన 
ఆత్మ గౌరవం సినిమా షూటింగ్‌ మూడు రోజుల పాటు జరిగింది. 
నాగేశ్వరరావు, కాంచన, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, కె. విశ్వనాథ్‌ 
మిగతా యూనిట్‌ సభ్యులకు అవసరమైన ఏర్పాటు నా తండ్రి గారే చేశారు. 
ఆరవ తరగతి చదువుతున్న నేను ఆనాటి వరకు సినిమా చూడలేదు. సినిమా 
అంటే ఏమిటో తెలియక ముందే హీరో, హీరోయిన్లతో క్లోజ్‌గా గడిపే అవకాశం 
“రామప్ప” వల్ల నాకు కలిగింది. 

“ఒక పూల బాణం తగిలింది మదిలో” పాట మొత్తం, రామప్ప గుడి, చెరువు 
వద్దే షూట్‌ చేశారు. నాకు కొద్దిగా ఇంగ్లీషు మాట్లాడటం వచ్చాక రామప్పకు 
ఏ విదేశీ యాత్రికుడొచ్చినా గుడి వాచ్‌మెన్‌ వచ్చి నన్ను తీసికెళ్ళి ఆంగ్ల భాషలో 
విశేషాలు చెప్పించేవాడు. నను లేనప్పుడు చర్చిలో వుండే ఫాదర్‌ను 
తీసికెళ్ళేవాడు. ఒక రోజు ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ 
రామప్పకు వచ్చారు. చాలా కాలం ఆయన మా ఊళ్ళోనే వున్నారు. శిల్ప 


కాకపోయేది. రోజుల కొద్దీ ఆయనతో గడిపే 
అదృష్టం చిన్నప్పుడే కలిగింది. నటరాజ రామకృష్ణ 
పేరిణీ శివతాండవం నాట్యానికి, రామప్ప శిల్ప 
కళే ఆధారమైంది. 1రామప్ప గుళ్ళో నల్లరాతితో 
చెక్కిన పెద్ద నంది విగ్రహం ఉన్నది. చాలా ఏళు 
ఎ నంది ప్రధాన దేవాలయం తూర్పు ద్వారం వద్దే 
ఉండేది. 1990 తర్వాత నందిని రామప్ప గుళ్ళో 
నుండి తూర్పున పునర్నిర్మించిన గుళ్ళోకి మార్చారు. 

నేను హైస్మూళ్ళో చదువుతున్నప్పుడు నంది ముందు 
నిలబడి అద్దంలో ప్రతిబింబం వలె నన్ను నను 
చూసుకునేవాణ్ణి. దువ్వెనతో తల దువ్వకునేవాణ్ణి. ప్రధాన 
గుళ్ళో నుండి నందిని తరలించి దానిపై కప్పును 
నిర్మించకుండా వదిలేసింది ఆర్మియాలజికల్‌ సర్వే ఆఫ్‌ 
ఇండియా (91). దీంతో ముప్పయేళ్ళుగా నంది ఎందకు 
ఎండి, వానకు తడిసి దాని సహజత్వాన్ని పోగొట్టుకుంది. 
ఇపుడు నంది ముందు నిల్చుంటే మన ప్రతిబింబం 
దానిలో కనపడదు. కళ తప్పింది. 

సమైక్య రాష్టంలో రామప్ప దేవాలయాన్ని రాష్ట 
ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం కొన్ని కాటేజీలు 
నిర్మించినా వాటి నిర్వహణ లోపం వల్ల అవి 
నిరుపయోగంగా వుండేవి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 
తర్వాతే పర్యాటకుల సంఖ్య పెరిగింది. 

2018 అప్పటి టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యులు ప్రా. 
సీతారాం నాయక్‌ లోకసభలో రామప్పను యునెస్కో 
చారిత్రిక వారసత్వ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని 
కోరినారు. 

రామప్పను యునెస్మో చారిత్రక వారసత్వ కట్టడాల 
జాబితాలో చేర్చాలని ఎంత ప్రయత్నించినా సమైక్య రాష్ట 
పాలకులు పట్టించుకోలేదు. 2018లో ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈనాడు 
రామప్పకు యునెస్కో జాబితాలో చోటు దక్కింది. 


ప్రగతి మాసం.. 


తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ 
యంత్రాంగాన్ని నిరంతరం పరుగులు పెట్టిస్తూ 
రాత్రనకా పగలనకా కష్టపడుతూ, దార్భనికతతో 
ఏడేండ్లలోనే ఏడు దశాబ్దాల కష్టాలను మరిపించిన 
మహానేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. 
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నెల నెలా 
నిర్వహించిన ప్రగతి సమాచారాన్ని ఈ నెల నుంచి 
“ప్రగతి మాసం” పేరుతో నెల నెలా 
తెలంగాణ మాస పత్రికకు ప్రత్యేకం... 


22 జూన్‌ 2021 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామ సందర్శన : 
పల్లెలు ప్రగతి పథంలో నడవాలె అనే పట్టుదలతో తాను దత్తత తీసుకున్న 
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్మపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని 
సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కన్నతల్లి లాంటి 
ఉన్నవూరును ప్రగతి పథంలో నడిపించుకోవడంలో అండగావుంటానని సిఎం 
ధైర్యమిచ్చారు. గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామ 
సభలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికోసం కార్యాచరణ ప్రకటించారు. 


25: ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ, 
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో మరణిం 
చడంపై సీఎం కేసీఆర్‌ను కలిసిన సీఎల్పీ నేత భట్టి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. 
బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు. 

మెట్రోకు సహకారం అందిస్తాం : కరోనా నేపథ్యంలో మెట్రో నష్టాల్లో 
నడుస్తున్నదని తమను ఆదుకోవాలని కోరుతూ తనను కలిసిన మెట్రో ఉన్నతాధి 
కారులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మెట్రోను మరింత సమర్థవంతంగా 
నడిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్‌ అండ్‌ టి సంస్థ 
అధికారులకు తెలిపారు. 


26: రాష్టంలో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ 
ప్రగతి కార్యక్రమాలకు ముందు ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వ 
హించారు. ఈ సమావేశం సందర్భంగా పాల్గొన్న కలెక్టర్లు ఉన్నతాధి కారులకు 
పలు సూచనలు చేశారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తూ పచ్చబడేలా ఎట్లా 
చేయవచ్చునో ఈ సందర్భంగా వివరించారు. 

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌ టీయూ - టీఎస్‌ 
నాయకులు ప్రగతి భవన్‌లో సీఎంను కలిసారు. సానుకూలంగా స్పందించిన 
సీఎం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తామని స్పష్టం చేశారు. 


27: ఆర్థిక సామాజిక వివక్షనుంచి దళీతులను విముక్తం చేయడమే 


లక్ష్యంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా 
దళితుల సాధికారతకోసం పథకాన్ని ప్రారంభించాలని 
నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో దళిత 
బంధు ఎంపవర్‌ మెంట్‌ పథకంపై అఖీల పక్ష నేతలతో 
సమావేశం నిర్వహించారు. దళితోద్ధరణకు చేపట్టాల్సిన 
కార్యాచరణను వారితో చర్చించి నిర్ణయించారు. ఈ నిర్ణ 
యం దేశ చరిత్రలోనే గొప్పదని కొనియాడిన అఖిల పక్షం 
నేతలు అందులో తాము రాజకీయాలకతీతంగా పాల్గొం 
టామని స్పష్టం చేశారు. 


28: తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలో 
నడిపేంచేందుకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత సాధి 
కారత పథకం”.. దళితుల పాలిట వరమని దళిత మేధా 
వులు స్పష్టం చేశారు. (ప్రగతి భవన్‌లో వారు సిఎంను కలిసి 
ధన్యవాదాలు తెలిపారు. 

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర తీరాన జ్ఞానభూమిలో 
పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను ఘనంగా 
నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్డులోని 26 అడుగుల కాంస్య 
విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, గవర్నర్‌ 
తమిళిసై ఆవిష్కరించి, నివాళులర్పించారు. ఆ మార్గానికి 
పీవీ మార్గ్‌గా పేరు పెట్టి, ప్రారంభించారు. ఉత్సవాల 
కమిటీ అధ్యక్షులు కే.కేశవరావు ఆధ్వర్యంలో 'నమస్తే పీవీ 
పుస్తకాన్ని ఆవిష్కరించారు. 


౩ జూలై 2021 : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌ చట్ట 
వ్యతిరేకంగా అక్రమ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని 
తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుర్తించబోదని, 
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం 
స్పష్టంగా తీర్మానించింది. 


4: సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల నియోజక 
వర్గంలో పలు అభివృద్ధి పథకాలను (ప్రారంభించారు. 
నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదాయాన్ని 
దేశంలోనే రెండోదైన తెలంగాణలో తొలి అంతర్జాతీయ 
డైవింగ్‌ శిక్షణా కేంద్రాన్ని నర్సింగ్‌ కాలేజీని, వ్యవసాయ 
మార్కెట్‌తో పాటు జిల్లా కలెక్టరు, సమీకృత జిల్లా ప్రభుత్వ 
కార్యాలయాల సముదాయాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి 
ప్రారంభించారు. సిరిసిల్ల సహా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 
లోని సాగునీటిపారుదలపై సమీక్ష సమావేశం జరిపారు. 


6: కృష్ణాజలాలపై టిఆర్‌ఎస్‌ ఎంపీలతో ఉన్నతస్థాయి 
సమావేశం నిర్వహించారు. తెలంగాణకు హక్కుగా రావా 
ల్సిన నీటివాటాను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని 
సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల్లో 
తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాపై ట్రిబ్యు 
నల్స్‌, న్యాయస్థానాలు సహా అన్ని వేదికలమీద తెలంగాణ 


తెలంగాణ | 16 | ఆగస్టు 2021 


నీటి హక్కుల కోసం కొట్లాడుతామని సీఎం స్పష్టం చేశారు. నడుస్తున్న 
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ఎంపీలను 
ఆదేశించారు. 


9: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం 
చారు. రాష్టంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్‌ విధానానికి ఇటీవలే 
(28జూన్‌ రాష్ట్రపతి ఉత్తర్వులు) అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ 
ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వంలోని అన్ని 
శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని అధికారులను 
సిఎం ఆదేశించారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం సమీక్షించారు. మరోసారి జ్వర సర్వేను 
నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో 
కరోనా విస్తరణకు గల కారణాలను క్రిటికల్‌ అనాలిసిస్‌” చేయాలన్నారు. 


13: మొదటిరోజు కేబినెట్‌ సమావేశం : ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి 
భవన్‌లో రాష్ట కేబినెట్‌ సమావేశం జరిగింది. ఏడున్నర గంటలపాటు సుధీర్ణంగా 
జరిగిన సమావేశంలో పలు అంశాల పైన మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు 
తీసుకున్నది. పదిరోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సహా 
హరితహారం కార్యక్రమాలు ఎలా సాగాయనే దానిపై కేబినెట్‌ చర్చించింది. 

రెసిడెన్షియల్‌ స్కూళ్లలో స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయిం 
చాలనే స్థానిక రిజర్వేషన్‌ విధానాన్ని ప్రకటించిన కేబినెట్‌, స్థానిక ప్రజాప్రతి 
నిధులను విద్యాసంస్థల సమావేశాలకు ఆహ్వానించాలని నిర్ణయించింది. కొత్త 
జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన 
జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, అధికారుల కేటాయింపులు చేపట్టాలని 
టీఎన్‌ జీవో, టీజీవో ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై కేబినెట్‌ చర్చించి, తక్షణ 
చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఫై పై చర్చతో పాటు పలు 
అంశాల మీద చర్చించగా ఇంకాకూడా పలు అంశాల మీడ చర్చిం చాల్సిన 
కేబినెట్‌ను సీఎం కేసీఆర్‌ తెల్లారికి వాయిదావేశారు. 


14: రెండోరోజు కేబినెట్‌ సమావేశం : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి 
భవన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. ముందుగా 
వ్యవసాయ శాఖపై కేబినెట్‌ చర్చ జరిగింది. ధాన్యం నిల్వ, మిల్లింగ్‌ సామర్థ్యాన్ని 
పెంచుకోవాలని, కొత్త మిల్లుల స్థాపనను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని 
పరిశ్రమల శాఖను సీఎం ఉడేశించాకు: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను పెద్దస్థాయిలో 
ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన పరిశ్రమల ఏర్పాటుకు 
చర్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేసింది. 

రాష్ట్రంలో ఆయిల్‌ ఫామ్‌ సాగును ప్రోత్సహించాలని ఆయిల్‌ ఫామ్‌ సాగు 
చేసే రైతులకు ఎకరాకు రూ.36 వేలు పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద 
మూడేళ్లలో సబ్సిడీగా అందచేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. తెలంగాణ స్టేట్‌ 
ఫుడ్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్‌ కార్డులపై ఆగస్టు నుంచే 
రేషన్‌ బియ్యం అందచేయాలన్నారు. 


16: టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 
ప్రగతి భవన్‌లో జరిగింది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం 
పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. పెండింగులో 
ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని కోరారు. 


18 : రాష్ట ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న 
దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” 
అనే పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ పథకం 
అమలు కోసం పైలట్‌ ప్రాజెక్టుగా కరీంనగర్‌ జిల్లాలోని 
హుజూరాబాద్‌ నియోజక వర్గాన్ని ఎంపిక చేశారు. 
“తెలంగాణ దళిత బంధు” పథకం ద్వారా ప్రభుత్వం 
రూ. 10 లక్షల నగదు అందిస్తుందని, లబ్దిదారుల భద్రతకు 
ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధి ఉంటుందన్నారు. 


19 : తమ అభివృద్ధిని తామే నిర్వచించు కునే దిశగా 
చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల 
సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని సీఎం కేసీఆర్‌ 
అన్నారు. దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 
ష్టాత్మకంగా అమలు చేయ తున్న తెలంగాణ దళిత బంధు 
పథకం అమలు విధి విధానాలు, రూపొందిం చాల్సిన 
ఉపాధి పథకాలపై ప్రగతి భవన్‌లో సమీక్షించారు. 


20 : తెలంగాణలో వృత్తి కులాలైన బిసీ వర్గాల 
అభ్యున్నతి - ప్రభుత్వ కార్యాచరణ - రెండో విడత గొర్రెల 
పంపిణీ కార్యక్రమంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ 
అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 
యూనిట్‌ ధరను రూ. 1,75,000కు పెంచాలని 
యూనిట్‌కు 21 గొర్రెల చొప్పున 3.5 లక్షల యూనిట్లను 
రూ.6000 కోట్లతో రెండవ విడత గొర్రెల పంపిణీని 
చేపట్టాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. 

సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ 
సమావేశం. సింగరేణి కార్మికుల, ఉద్యోగుల పదవీ 
విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్య 
మంత్రి నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా 43,899 
మందికి లబ్ధి చేకూరనున్నది. రామగుండంలో సింగరేణి 
మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. 


21: గొరైల యూనిట్‌ ధరను పెంచడమే కాకుండా, 
రూ. 6 వేల కోట్లతో తమకు రెండవ విడత గొర్రెలను 
పంపిణీ చేస్తున్నందుకు.. ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర 
కురుమ సంఘం అధ్యక్ష కార్యదర్శి వర్గం, సీఎం కేసీఆర్‌ 
కలిసి కృతజ్ఞతలు తెలిపింది. 


22: ఎగువ రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న 
భారీ వర్షాల నేపథ్యంలో.. కృష్ణా, గోదావరి పరీవాహక 
ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన 
చర్యలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా 
సమావేశం జరిగింది. యుద్ద ప్రాతిపదికన చర్యల కోసం 
సీఎం కేసీఆర్‌ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. 


© 


తెలంగాణ | 17 | ఆగస్టు 2021 


ఆయిల్‌ పామ్‌కు 
ఉజ్వల భవిత 


* సందీప్‌ రెడ్డి కొత్తపల్లి 


సాగునీటి నుండి పంటల సాగు వరకు, రైతుబంధు సమితుల నుండి 
రైతు వేదికల ఏర్పాటు వరకు, రైతు ఉత్పత్తి సంఘాల నుండి ఫుడ్‌ పార్కుల ఏర్పాటు 
వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం పూర్తి 
ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రైతు రాజు కావాలన్నది గత ప్రభుత్వాల 
మాదిరిగా నినాదాలకు పరిమితం కాదు తెలంగాణ ప్రభుత్వ విధానం అని, రైతు 
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే 
పండించాలని, పంట మార్చిడికి రైతులను ప్రోత్సహిస్తోంది. సాంప్రదాయ పంటల 
సాగు నుండి రైతులు బయటకు రావాలని నిరంతరం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. 
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల అధ్యయనానికి దేశంలోనే తొలిసారి మార్కెట్‌ 
రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ను ప్రవేశపెట్టింది. 

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలు, మార్కెట్‌ డిమాండ్‌ నేపథ్యంలో 
తెలంగాణ ప్రభుత్వం పప్పు దినుసులు, నూనె గింజలు, పత్తి సాగు వైపు దృష్టి 
సారించాలని కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయిల్‌ పామ్‌ సాగుకు 
ప్రాధాన్యతను ఇస్తుంది. దేశ ప్రజల అవసరాలకు గాను ఏడాదికి 22 మిలియన్‌ 
టన్నుల నూనె అవసరం. కానీ దేశంలో ఏడు మిలియన్‌ టన్నుల నూనె ఉత్పత్తి 
అయ్యేంత నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నాం. దేశ అవసరాల కోసం 
యేటా 70వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 
నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగు మీద దృష్టి పెట్టింది. దేశ 
అవసరాలకు సరిపడా పామాయిల్‌ కావాలంటే ఆయిల్‌ పామ్‌ సాగు 80 లక్షల 
ఎకరాలలో చేపట్టాల్సి ఉంది.. కానీ దేశంలో రిలక్షల ఎకరాలే సాగవుతోంది. 
తెలంగాణ అవసరాలకు దాదాపు 3.66లక్షల టన్నుల పామాయిల్‌ అవసరం. 
ప్రస్తుతం 38 వేల టన్నుల పామాయిల్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 

ఆయిల్‌ పామ్‌ సాగును పెంచే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ 
సంస్థ నేషనల్‌ రీ అసెస్మెంట్‌ కమిటీ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాతో సర్వే 
నిర్వహించగా రాష్టంలోని 25 జిల్లాలలోని నేలలు, వాతావరణం ఆయిల్‌ పామ్‌ 
సాగుకు అనువైనవిగా గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి అనంతరం కేంద్ర 
ప్రభుత్వం కూడా ఆయిల్‌పామ్‌ సాగు మీద దృష్టి సారించి తెలంగాణలో ఆయిల్‌ 
పామ్‌ సాగు పెంపుకు అనుమతించింది. 

మొదట రాష్ట్రంలోని నిర్మల్‌, మహబూబాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌ రూరల్‌, 
నిజామాబాద్‌, సిద్ధిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, 
జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, సూర్యాపేట, ములుగు, నల్లగొండ, జనగామ, 
వరంగల్‌ అర్బన్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, 
మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు 
చేయాలని నిర్ణయించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, వ్యవసాయశాఖా మంత్రి 
సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయ, ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన 


కో 


సమీక్షలో రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలో 20 లక్షల 
ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని నిర్ణయించడం 
జరిగింది. ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించే క్రమంలో ఎకరాకు 
రూ.86 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయిల్‌ 
పామ్‌ సాగు చేసే రైతాంగానికి ఉపాధిహామీ కింద గుంతల 
తవ్వకం, మైక్రో ఇరిగేషన్‌ కింద డ్రిప్‌ పరికరాలు, అవసర 
మైన రైతులకు సమీప బ్యాంకులను టై అప్‌ చేసి రుణాలు 
ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతోంది. 
రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు ఆయిల్‌ 
పామ్‌ సాగు చేయాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ వద్ద 
పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే ఖర్చులు భరించి 
ఆయిల్‌ పామ్‌ క్షేత్రాల పర్యటనకు తీసుకువెళ్తుంది. 
సాగునీటి కల్పన, వ్యవసాయానికి ఉచిత కరంటు, 
రైతుబంధు, రైతువీమా వంటి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ 
అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణలో సాగు 
అనూహ్యంగా పెరిగిపోయింది. గత ఏడాది వానాకాలం, 
యాసంగి కలిపి కోటి పై చిలుకు ఎకరాలలో కికోట్ల టన్నుల 
ధాన్యం ఉత్పత్తి కావడం గమనార్హం. ఈ యాసంగిలో ఏకంగా 
92లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి తెలంగాణ అందించింది. 
సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా 


తెలంగాణ | 18 | ఆగస్టు 2021 


ఉండేందుకు ప్రభుత్వం పంటల మార్పిడిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే 
దేశంలో నూనెగింజల పంటల డిమాండ్‌ గమనించి ఆయిల్‌ పామ్‌ సాగును 
ప్రోత్సహించడం జరుగుతోంది. దేశంలో 39.90 కోట్ల ఎకరాల సాగు భూమి 
ఉంది. అయితే దేశంలో వ్యవసాయ రంగం నుండి వస్తున్న ఉత్పత్తులలో సమతుల్యత 
లేదు. వస్తున్న పంటలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? మన 
పంటలను ఎగుమతి చేస్తున్నామా? ఏఏ పంటలు సాగవుతున్నాయి? అన్న 
విషయంలో రైతాంగానికి స్పష్టత ఉండాలి అన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. 
దిగుబడి అవుతున్న పంటలు అవసరాలకు మించి ఉండడంతో భవిష్యత్‌లో రైతులకు 
ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దేశంలోని వనరులను సమర్థవంతంగా వినియో 
గించుకుని ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు అందించాల్సిన అవసరం 
ఉండడమే కాకుండా... దేశంలో వ్యవసాయరంగం బలోపేతం చేయడం ద్వారానే 
అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించగలిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన 
ముఖ్యమంత్రి కేసీఅర్‌ ఈ రంగానికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. 


ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు 
చేయవచ్చు. 

దేశంలో (ప్రస్తుతం వరి ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి 
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం మేలు. 


భారతదేశానికి 22 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ కావాలి. 
కానీ దేశంలో 7 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ తీయడానికి 
అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. 
ప్రతీ యేడాది 15 మిలియన్‌ టన్నుల నూనెను దిగుమతి 
చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతీ ఏడాది 70 వేల కోట్ల 
రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి 
వస్తున్నది. దిగుమతి చేసుకోవడం వల్ల ఆయిల్‌ కల్తీ 
అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 
తెలంగాణలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, 
నిరంతర విద్యుత్‌ సరఫరా ఉంది. కాబట్టి ఆయిల్‌ పామ్‌ 
కు నిరంతర నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవు. 
ప్రస్తుతం రాష్ట్రంలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, 
సూర్యాపేట జిల్లాల్లో కేవలం 38 వేల ఎకరాల్లో మాత్రమే 
ఆయిల్‌ పామ్‌ సాగు అవుతున్నది. 
నాలుగేళ్ల పాటు ఆయిల్‌ పామ్‌ మొక్కల మధ్యన అరుతడి 
పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాలుగో 
ఏడాది నుంచి ఆయిల్‌ పామ్‌ పంట వస్తుంది. 80 ఏళ్ల 
వరకు దిగుబడి ఉంటుంది 
ఆయిల్‌ పామ్‌ తోట చుట్టూ టిష్యూ కల్చర్‌ టేకు, 
శ్రీగంధం సాగు చేయవచ్చు. 
అన్ని నూనె గింజల్లోకెల్లా ఆయిల్‌ పామ్‌ దిగుబడి 
ఎక్కువగా వస్తుంది. ఎకరానికి 15 నుండి 20 టన్నుల 
గెలలు వస్తాయి. 
ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల 
ఆదాయం వస్తుంది. 
మొదటి నాలుగేళ్లు ఒక్కో ఎకరానికి రూ. 60 వేల వరకు 
ఖర్చు వస్తుంది. ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీగా 
ఉంటుంది. 
ఈ పంటకు కోతులు, అడవి పందుల, రాళ్లవాన, 
గాలివాన బెడద ఉండదు. 
ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు విధిగా మద్దతు ధర 
య ట్‌ 
చెల్లించి పంట కొనుగోలు చేసే విధానం చట్టంలోనే 
పొందు పరిచారు. 
ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ గెలల దర టన్నుకు రూ. 19,100 
ఉంది. ఇది ప్రతీ ఏటా పెరుగుతుందే తప్ప తగ్గదు. 
రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌తో పాటు 14 జాతీయ, 
అంతర్జాతీయ కంపెనీలు తమ స్వంత ఖర్చులతో 
నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టబోతున్నాయి. ప్రతీ 
కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి, 
వారికి అప్పగించడం జరిగింది. 
నీటి వసతి, ఆయిల్‌ పామ్‌ సాగుకి అనువైన నేలలు 
కలిగి ఉన్న రైతులను ఉద్యాన శాఖ సహకారంతో 
కంపెనీలు ఎంపిక చేసుకోవాలి. 
రైతులకు మేలైన ఆయిల్‌ పామ్‌ మొక్కలను సరఫరా చేసే 
బాధ్యత కంపెనీలదే. 


రాష్ట్ర ఐటీ రంగం 


ఏడేండ్ల ప్రస్తానం 


జై 

తెలంగాణ ఐటీ రంగ పురోగతి రాష్టం ఏర్పడ్డనాటినుండి అప్రతిహతంగా 
కొనసాగుతూ వస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగ అభివృద్ధిపై 
లేవనెత్తిన అనేక అనుమానాలను నివృత్తిచేస్తూ, అవమానకరమైన అంచనాలకు, 
విశ్లేషణలకు చెంపపెట్టులా ఈ ఏడేండ్ల ప్రస్థానం సాగింది. రాజకీయ సుస్థిరత, 
సమర్థ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు “బ్రాండ్‌ 
హైదరాబాద్‌ను కాపాడటమే కాకుండా మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో 
పరిపుష్టం చేశాయి. ఆర్థిక వ్యవస్థ పై కోవిడ్‌19 మహమ్మారి తీవ్ర ప్రతికూల 
ప్రభావాన్ని కూడా తట్టుకుని తెలంగాణ 


ఐటీ రంగం పురోగమించింది. సంవత్సరం ఐటీ రంగం 
ఫలితంగా తెలంగాణ రాష్టం ఐటీ వృద్ధి రేటు 
ఎగుమతులలో గత ఏడేండ్లకుగాను 14.25 2014-15 15.7 శాతం 
శాతం వార్షిక సగటు వృద్ధిరేటును (CAGR) 2015-16 13.26 శాతం 
వాలాడు ఎం 2013-14లో 9౦16-17 13.85 శాతం 
లా 5528 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల 2017-18 9.32 శాతం 
విలువ 2020-21 సంవత్సరానికి 2018-19 16.89 శాతం 
రూ. కోట్లకు చ. 2019- Bruen 
20 సంవత్సరంతో పోల్చి చూస్తే వృద్ధిరేటు 000-01 lowe 


12.98 శాతంగా నమోదయ్యింది. భారత 

దేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ప్రతీ యేడూ 
అధికంగానే ఉంది. ముఖ్యంగా గత మూడేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల 
వృద్ధిరేటు, జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. 

ఉద్యోగ కల్పన విషయంలో కూడా రాష్టం విశేష ప్రగతిని సాధించింది. 
2013-14 నాటి ఉద్యోగుల సంఖ్యతో (3, 23,396) పోల్చితే సుమారు రెట్టింపు 
ఉద్యోగాలను నేడు ఐటీ/ ఐటీ ఆధారిత సేవల రంగం (17/1785) కల్పిస్తున్నది. 
ఐటీ రంగం 6,28,615 మంది నిపుణులకు నేడు కొలువులు కల్పిస్తున్నది. దీనికి 
మూడు రెట్లు - సుమారు 19 లక్షల మంది - ఐటీ రంగంపై ఆధారపడి 
పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్మామ్‌ 
(NASSCOM) అంచనా ప్రకారం 2020-21 సంవత్సరానికి దేశీయంగా 
ఐటీరంగంలో కొత్తగా 1,65,000 ఉద్యోగాలు వస్తే, ఒక్క తెలంగాణ రాష్టం 
నుండే 46,489 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు వచ్చాయి. గత ఏడాది 
భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతీ పది ఉద్యోగాలలో మూడు 
తెలంగాణ ఐటీ రంగం కల్పించినవే! 

ఈ విజయాల వెనక ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, రాష్ట్ర ఐటీ శాఖ 
మంత్రి కేటీ రామారావు దార్శనికత, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, 
ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగుల అవిరామ కృషి దాగి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ 
వెంటనే ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి ఐటీ పరిశ్రమకు చెందిన ముఖ్య 
సంస్థలు, నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించి ఐటీ రంగ అభివృద్ధికి 


ra క హా ౯ : 

ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చి వారిలో 
విశ్వాసం పాదుల్పారు. దానికి కొనసాగింపుగా ఐటీ, ఐటీ 
ఆధారిత సేవల రంగంలో లబ్ధి ప్రతిష్ణులైన వారితో 
సంప్రదింపులు జరిపి అనేక విధానాలను తెలంగాణ 
ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు 4 ఏప్రిల్‌, 2016న ప్రముఖ పారిశ్రామిక వేత్తల 
సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ఐసీటీ విధానాన్ని (Telan- 
gana State ICT Policy, 2016) ఆవిష్కరించారు. 
దీనికి అనుబంధంగా రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ పాలసీ 
(‘Rural Tech Centres Policy’), ఇన్నొవేషన్‌ పాలసీ 
(Innovation Policy), ఎలక్రానిక్స్‌ పాలసీ (EleCtron- 
ics Policy), యానిమేషన్‌ & గేమింగ్‌ పాలసీ (ANIMa- 


తెలంగాణ | 20 | ఆగస్టు 2021 


tion & Gaming Policy)లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత 
సైబర్‌ సెక్యూరిటీ (Cyber Security), డాటా సెంటర్స్‌ (Data Centres), 
డాటా ఎనలిటిక్స్‌ (Data Analytics), ఓపెన్‌ డాటా (Open Data), ఐఓటీ 
(Internet of Things, 101), ఈ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ (6-Waste Manage- 
ment), ప్రొక్యూర్మెంట్‌ (PrంCUrement)లకు సంబంధించిన నిర్ధిష్ట విధానాలను 
ప్రభుత్వం తయారుచేసింది. 
సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం భారత దేశ రాష్టాల మధ్య మాత్రమే 
పోటీ ఉండదని, తెలంగాణ, “ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలతో, 
మహా నగరాలతో పోటీ పడవలసి ఉంటుందన్న ఐటీ శాఖ మంత్రి విశాల 
దృక్పథం రాష్ట్ర ప్రభుత్వ ఐటీ రంగ విధానానికి తారకమంత్రం. యేడేండ్లలో 
తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగం అపూర్వ ప్రగతి సాధించడంలో ఈ అవగాహన, 
ఆచరణ కీలక భూమిక పోషించాయి. పయనించవలసిన మార్గం, చేరుకోవాల్సిన 


గమ్యాన్ని నిర్ణేశించాయి. భారతదేశంలో ఐటీ రంగం 
వేళ్లూనుకుంటున్న దశలో కర్ణాటక రాష్టం అప్రమత్తంగా 
ఉండడం ద్వారా పెద్ద సంఖ్యలో సాంకేతిక సంసలని, పెద్ద 
మొత్తంలో పెట్టుబడులని ఆకర్షించగలిగిందన్న పుల 
ఒక చారిత్రక సత్యం. తద్వారా first MOVer advantage 
బెంగళూరు నగరానికి దక్కింది. అయితే సాంకేతిక 
రంగంలో కొత్తగా వస్తున్న మార్పులు, అవి తీసుకువచ్చే 
అవకాశాల విషయంలో రాష్ట ఏర్పాటు నుండి తెలంగాణ 
ప్రభుత్వం నిర్ణయాత్మకంగా అడుగులు వేసింది. పైన 
పేర్ళొన్న అనేక విధానాల రూపకల్పన ఈ సాంకేతికపరమైన 
పొద్దు పొడుపు రంగాలకు (540గ96 Sectors) 
తెలంగాణను గమ్యస్థానంగా మార్చేందుకు దోహదపడ్డాయి. 


ఐటీ రంగ అభివృద్ది స్టూలంగా ఐదు కోణాలలో... 


1. ఐటీ రంగ సంస్థల స్టా స్థాపన, విస్తరణ, పెట్టుబడులకు 
గమ్య స్టా స్తానంగా రాష్టాన్నీ రూపుదిద్దటం. ద్వితీయ (శేణి 
నగరాలకు ఐటీ రంగం విస్తరణ. ఉద్యోగ, ఉపాధి 
కల్పన 

2. అధునాతన సమాచార సాంకేతికత వినియోగంతో పౌర 
సేవల కల్పన. సరళమైన, వేగవంతమైన, పారదర్శక 
పాలనకై సమాచార సాంకేతికత అనువర్తనాల 
వినియోగం. భౌతిక, సైబర్‌ అవస్థాపన సౌకర్యాల (In- 
frastructure) కల్పన. ప్రభుత్వ పాలనలో, ప్రజా 
ప్రయోజనాలకై అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల 
(Emerging Technologies) వినియోగం 

3. సాంకేతిక ఆవిష్మ్యరణలను ప్రోత్సహించే, అంకుర పరిశ్ర 
మలకు ఊతమిచ్చే సమూహాల, వ్యవస్థల నిర్మాణం 

4. ఐటీ రంగంలో ఉద్యోగ సంసిద్ధతకై శిక్షణ, నైపుణ్యాభి 
. వృద్ధి. సాటిలైట్‌ టీవీ/ డిజిటల్‌ మీడియా మాధ్యమంగా 
ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ, విద్యార్థులకు, ఉద్యోగా 
ర్భులకు విద్యా, పోటీ పరీక్షలకై బోధన 

5 డిజిటల్‌ తెలంగాణ” కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి 
కనీసం ఒకరిని డిజిటల్‌ అక్షరాస్యులుగా తయారు 
చేయడం. 


ఐటీ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు - ఒక 
శాఖాధిపతి కార్యాలయం (HOD, ESD/ Meeseva), 
ఒక ప్రభుత్వ రంగ సంస్థ (౧5౮, 7575 ౬16.), మూడు 
సొసైటీలు ($0౯71౯ TASK, Electronics), ఆరు 
ప (T-Hub, WE Hub, TSIC, T-Works, T- 
Fiber, PVC) - నిర్ధిష్టమైన లక్ష్యాలతో ఏర్చడ్డా రాష్ట్రాన్ని 
డిజిటల్‌ తెలంగాణగా తీర్చిదిద్దడంలో ఏకోన్ముఖంగా 
యట 
పనిచేస్తున్నాయి. యేడేండ్లలో తెలంగాణను భారత ఐటీ 
రంగానికి కేంద్రంగా నిలపడంలో తమదైన పాత్రను 
పోషించాయి. 
(మిగతా వచ్చే సంచికలో...) శ్రీ 


తెలంగాణ | 21 | ఆగస్టు 2021 


౨ ఐ. రాజమౌళి 


దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలను సమగ్రంగా 
అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో పల్లె ప్రగతి 
కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మూడు 
విడతలలో విజయవంతంగా నిర్వహించింది. ఇదే 
స్ఫూర్తితో పల్లె ప్రగతి నాలుగవ విడత కార్యక్రమాన్ని 
అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. 


రాష్ట వ్యాప్తంగా జులై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నాలుగవ విడత 
పల్లె ప్రగతి కార్యక్రమం పండుగలా జరిగింది. రాష్ట మంత్రులు, పార్లమెంట్‌ 
సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, 
మండల పరిషత్‌ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్‌ 
ప్రాదేశిక సభ్యులు, గ్రామ పంచాయితీ సర్పంచులు, వార్డు మెంబర్లు, రాష్ట్ర 
స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా, డివిజన్‌, మండల, గ్రామస్థాయి 
అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

రంగారెడ్డి జిల్లా సిరిగిరిపురం (గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, 
గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ 
రావు జులై 1వ తేదిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి 
నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం గ్రామ 
సభలో పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటి, పరిశ్రమల శాఖ 
మంత్రి కేటీ” రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజుపేట పల్లె ప్రగతి 
కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి 
హరీష్‌ రావు సిద్ధిపే పేట జిల్లాలోని తిప్పారం, కుకునూర్‌ పల్లి “గ్రామాల్లో పల్లె 


ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో రాష్ట 
మంత్రులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామ 
సభలలో పాల్గొన్నారు. 

నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలును 
స్వయంగా పరిశీలించడానికి రాష్ట పంచాయతీ రాజ్‌, 
గ్రామీణాభివృద్ధి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు 
రాష్ట్రంలోని 16 జిల్లాలలో పర్యటించి పల్లె ప్రగతి 
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలలో 
పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పల్లె ప్రకృతి 
వనం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్చులు, ఇతర 
కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. 

జగిత్యాల జిల్లా హాబ్సిపూర్‌, నిజామాబాద్‌ జిల్లా 
వెల్పుర్‌ గ్రామాలలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి 
మరునాడు ఉదయం గ్రామాలలో అభివృద్ధి పనులు, పల్లె 
ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, వైకుంంధామం, రైతు 
వేదికలను పరిశీలించారు. 


తెలంగాణ | 22 | ఆగస్టు 2021 


రాష్ట్రంలో పల్లె ప్రగతి నాలుగవ విడత కార్యక్రమంలో చేపట్టిన పనులు 


ణః 


జః 


గ్రామీణ ప్రాంతాలలో 6 లక్షల 43 వేల రోడ్లను తుడిచి పరిశుభ్రంగా 
ఉంచడం జరిగింది. 

3లక్షల 52వేల 426 [డైనేజీలను పూడికతీసి మురుగునీరు,వాననీరు 
ప్రవహించడానికి ఆటంకం లేకుండా చేయడం జరిగింది. 

1లక్ష 64వేల రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు అయిన ప్రభుత్వ 
విద్యాసంస్థలు,అంగన్‌ వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రిలు శుభ్రం చేయడం 
జరిగింది. 

Bisse 25 లోతట్టు ప్రాంతాలలో, ప్రభుత్వ కార్యాలయాలు, 
ఆసుపత్రులు, విద్యా సంస్థలలో వాననీరు,[డైనేజీ నీరు,నిల్వకు అవకాశం 
లేకుండా చర్యలు గైకొనబడ్డాయి. 

గ్రామలలో నిర్మించిన 10వేల 648 వైకుంఠ ధామాలకు 10వేల 542 
డంపింగ్‌ యార్జులకు బయో పెన్సింగ్‌ చేయబడింది. 

26వేల 104 విద్యుత్‌ స్తంభాలను తుప్పుపట్టిన, వంగిన విద్యుత్తు స్తంభాల 
స్థానంలో అమర్చడం, రిపేర్లు చేయడం జరిగింది. 

కొత్తగా 82వేల 186 ట్రీట్‌ లైట్‌ స్తంభాలకు మూడవ వైర్లను అమర్చడం 
జరిగింది. 

13 వేల 497 విద్యుత్‌ మీటర్లు కొత్తగా అమర్చ బడ్డాయి. 
వినియోగంలో లేని 1046 బావులను పూడ్చి వేయడంతో పాటుగా 
పనిచేయకుండా ఉన్న 3909 బోరుబావులను మూసి వేయడం జరిగింది. 
అసంపూర్తిగా ఉన్న 58 వైకుంఠధామాలు, 29 డంపింగ్‌ యార్డులు 
నిర్మాణం పూర్తి చెయ్యబడింది. 


నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి 
వనాలను పూర్తి చేయడానికి కొత్తగా ప్లాంటేషన్‌ చేపట్టడానికి ప్రతి కుటుంబానికి 
6 మొక్కల చొప్పున పంపిణీ చేయడానికి ప్రతి మండలం లో బృహత్‌ పల్లె 
ప్రకృతి వనానికి భూమిని గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 
అందులో భాగంగా ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 


* 98 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టడం 
జరిగింది. 

* మండలాలలో 533 బృహత్‌ పల్లె ప్రగతి వనాలకు 
కావాల్సిన స్థలాలను గుర్తించడం జరిగింది. 

* (ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున 46 లక్షల 9వేల 
27 ఇండ్లలో నాటడానికి 8 కోట్ల 8 వేల 985 
మొక్కలను పంపిణీ చేయబడ్డాయి. 

* రాష్టంలో 17 వేల 453 కిలోమీటర్ల పొడువునా 
రోడ్డు కిరువైపులా 70 లక్షల 28 వేల 182 అవెన్యూ 
ష్లాంటేషన్‌లు చేయడం జరిగింది. 

జ గతంలో నాటి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా 
72 లక్షల 36 వేల 696 మొక్కలను రాష్ట్రంలో వివిధ 
ప్రదేశాలలో నాటబడ్డాయి. 

వ గృహాలలోనే కాకుండా ప్రభుత్వ, సామాజిక 
ప్రదేశాలలో 1కోటి 16 లక్షల 11వేల 914 
మొక్కలను నాటడం జరిగింది. 


పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల సాధించిన విజయాలు 


వాస 


ప్రణాళిక బద్ధంగా (గ్రామాల అభివృద్ధి, మౌలిక 
సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత 
పెంపొందించే సంకల్పంతో చేపట్టి, అమలు చేస్తున్న పల్లె 
ప్రగతి కార్యక్రమం నాలుగవ విడత విజయవంతంగా 
జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల 
గ్రామలలో యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు 
పరిష్కారం అయ్యాయి. 

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో 
(ప్రజాప్రతినిధులు,  అధికారులు,కలిసి కార్యాచరణ 
ప్రణాళిక రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంలో 
గ్రామాల అభివృద్ధికి చేపట్టవలసిన పనులకు గ్రామ 


me 


తెలంగాణ | 23 | ఆగస్టు 2021 


స్థాయిలోనే ప్రణాళిక రూపొందించారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి 
ఆయా పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు. 

దేశంలోనే మొదటిసారిగా 12,769  గ్రామలలో ప్రజలను 
భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్క్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీ, 
ఫ్లీట్‌ లైట్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. పల్లె 
ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల కమిటీలో 
8 లక్షల 20 వేల 729 మంది సభ్యులను ఎన్నుకున్నారు. వీటిలో 4,083,758 
మంది మహిళలు ఉన్నారు. 


గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీల సరఫరా 


రాష్టంలోనున్న మొత్తం 12,769 గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్లు, 
ట్యాంకర్లు, (ట్రాలీలను రాష్ట ప్రభుత్వం సమకూర్చింది. అన్ని (గ్రామాల్లో 
ఉదయం తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్‌ యార్గులకు తరలించడానికి 
ట్రాక్టర్లు, ట్రాలీలను వినియోగిస్తున్నారు. అదేవిధంగా (ట్రాక్టర్లు, ట్యాంకర్ల 
సహకారంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి 
సరఫరా కల్పించబడుతుంది. డంపింగ్‌ యార్జులకు తరలించబడిన తడి, పొడి 


చెత్తను రైతుల పొలాల్లో సేంద్రీయ ఎరువుల తయారీకి వినియోగిస్తున్నారు. 
పల్లె ప్రకృతి వనాలు 


రాష్ట్రంలో 116 కోట్ల రూపాయల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాల 
నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో 19,413 (99. 69శాతం) పూర్తి 
చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నిర్మాణంలో ఉన్న 
మిగతా 59 పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తి చేయడానికి సంబంధిత 
అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. 


వైకుంఠధామాలు 


12,769 గ్రామ పంచాయతీలలో 1596 కోట్ల రూపాయల వ్యయంతో 
12,769 వైకుంఠధామాలను నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. 
అందులో భాగంగా 12432 (97.36 శాతం) వైకుంఠధామాల నిర్మాణం 
పూర్తయింది. నిర్మాణంలో ఉన్న మిగతా 337 వైకుంఠధామాల నిర్మాణాన్ని 
నెల రోజులలోగ పూర్తి చేయాలని జులై 18వ తేదీన జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ 
సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


డంపింగ్‌ యార్డులు 


రాష్ట్రంలోనే 12,769 గ్రామ పంచాయతీలలో 319 కోట్ల రూపాయల 
వ్యయంతో డంపింగ్‌ యార్జులను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించబడింది. 


ఇందులో ఇప్పటికే 12,711 డంపింగ్‌ యార్జ్డుల నిర్మాణం 
పూర్తయింది. నిర్మాణంలో ఉన్న మిగతా 58 డంపింగ్‌ 
యార్లుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు 
తీసుకోవడం జరిగింది. 


గ్రామ పంచాయతీ నిధుల విడుదల 


(గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 
308 కోట్ల రూపాయలు ప్రతి నెలా గ్రాంటును గ్రామాల్లో 
స్థానిక సంస్థలకు విడుదల చేయబడుతున్నది. అందులో 
భాగంగా రాష్ట్రంలోని (గ్రామాలలో అభివృద్ధి 
కార్యక్రమాలను చేపట్టడానికి 2019 సెప్టెంబర్‌ నుండి 
2021 మే వరకు 6,500 కోట్ల రూపాయల రాష్ట్ర 
ప్రభుత్వం గ్రాంటును విడుదల చేసింది. 


2021-22 గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ 


రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం 
వివిధ శాఖల ద్వారా 18.49 కోట్ల మొక్కలను నాటాలని 
లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 


బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు 


రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఒక బృహత్‌ పల్లె 
ప్రకృతి వనం ఏర్పాటు చేయబడుతున్నాయి. మండల 
కేంద్రంలో గాని లేదా అదే మండలంలోని మేజర్‌ గ్రామ 
పంచాయతీలలో దాదాపు 40 లక్షల వ్యయంతో 10 
ఎకరాల విస్తీర్ణంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు 
అవుతుంది. ఈ బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో దాదాపు 
31 వేల మొక్కలు నాటబడుతాయి. అందుకు నిమిత్తం 
5833 మండలాలలో భూమిని గుర్తించడం జరిగింది. 

పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ గాంధీజీ కలలుగన్న 
గ్రామ స్వరాజ్యం నెరవేరాలంటే రాజకీయాలకతీతంగా 
ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి కార్య క్రమాలలో 
భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇ 


తెలంగాణ | 24 | ఆగస్టు 2021 


ఇంటింటా ఇంద్రధనుస్సు 
సంక్షేమ ఉషస్సు 


ఆ నూర శ్రీనివాస్‌ 


(గత సంచిక తరువాయి) 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ 
చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 28 నుంచి 30 లక్షల వరకు గొల్ల 
కుర్మల జనాభా ఉంది. వీరిలో 5 లక్షల నుంచి 6 లక్షల కుటుంబాల వారు 1 కోటి 
75 లక్షల గొర్రెలు, మేకలను పెంచుతున్నారనే గణాంకాల ఆధారంగా గొర్రెల పంపిణీ 
కార్యక్రమాన్ని సీఏం కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌ నియోజక వర్గంలోని 
కొండపాక గ్రామంలో 20 జూన్‌, 2017న ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ 
జిల్లాల్లోని 100 నియోజక వర్గాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని 
ప్రారంభించారు. నిర్విరామంగా ఈ పథకం కొనసాగిస్తూ యాదవ జీవితాల్లో 
వెలుగురేఖలు పూయించారు. 


సమగ్ర మత్స్య విధానంతో. 


రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకోవాలని, మత్స్య పరిశ్రమను అభివృద్ధి 
చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి విజయవంతంగా అమలు 
చేస్తున్నది. 5 సెప్టెంబర్‌, 2018న రూ. 1,000 కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి 
పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని దాదాపు రెండు లక్షలమందికి 
విలువైన ఉపకరణాలను రూ. 585 కోట్ల సబ్సిడీతో పంపిణీ చేసింది. ఈ పథకం 
కింద మత్స్యకారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీతో పరికరాలను 
అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. 
అంతేకాకుండా మత్య పరిశ్రమ ఊహించని రీతిలో అభివృద్ధి చెందడానికి వీలుగా 
ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దీంతో లక్షల మంది మత్స్య కారులకు ఉపాధి 
లభించేలా ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రొత్సహిస్తున్నది. చెరువుల్లో చేపలను పెంచే 
బెస్తలు (గంగపుత్రులు), ముదిరాజులతో పాటు ఇతర కులాల్లోని చేపల 
పెంపకందారులకు ఉచితంగా 100శాతం సబ్సిడీతో చేప పిల్లలను దేశంలో అంది 


స్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 


వ 


రజకులు.. నాయీబ్రాహ్మణులకు చేయూత 


రజకులు, నాయీబ్రాహ్మణుల జీవనస్థితి గతులు మార్చేందుకు ప్రభుత్వం అనేక 
కార్యక్రమాలను రూపొం దించింది. రజకుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
అనేక నిర్ణయాలు తీసుకున్నారు. (ప్రగతి భవన్‌లో (ఆగస్టు11, 2018న) రజక 
సంఘాల ప్రతినిధులతో స్వయంగా సీఎం కేసీఆర్‌ సమావేశమై వారి కష్టసుఖాలను 
తెలుసుకున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ల ద్వారా వందల కోట్లను ఖర్చు 
చేస్తూ వారి జీవనోపాధికి భరోసా ఇచ్చారు. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా 250 యూనిట్ల 


ఉచిత విద్యుత్‌ పథకాన్ని (ప్రవేశ పెట్టారు. 
రజకులకు ఆధునాతన దోభీఘాట్లు, ఆధునిక 
సెలూన్ల ఏర్పాటుకు కావలసిన నిధులను 
కేటాయిస్తూ సర్మారు ముందుకు సాగుతున్నది. 


గీతన్న రాత మార్చిన సర్కార్‌ 


రాష్ట్రంలో కల్లు గీత ప్రధానవృత్తి, ఆ వృత్తిని 
ఎంచుకున్న గౌడన్న నుదిటిరాతను మార్చిన 
ఘనత సీఎం కేసీఆర్‌ది. ప్రజలకు ప్రాణహాని 
కలగని మద్యం, స్వచ్చమైన కల్లు అందుబాటులో 
ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 
హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్ధ 
రించింది. కలు కాంపౌండ్రను పునరుదరిసూ 
స! ష్‌ స 
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో వేలాది గీత 
కార్మికుల కుటుంబాలు ఇవ్వాళ శిరసెత్తి 
సగర్వంగా నిలుచున్నాయి. హరితహారం 
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 
(గ్రామాల్లో చెరువు కట్టలపై ఈత చెట్లను 
నాటించింది. రాష్టంలో గౌడ కులస్థులు 
ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్‌ నీరా 
పాలసీని తెచ్చారు. 


చేనేతకు చేయూత 


రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత అనే 
పొదుపు పథకాన్ని (ప్రారంభించి తద్వారా 
రాష్టంలో లక్షలాది నేత కార్మికుల కుటుంబాల్లో 
వెలుగు నింపింది. ఒక నెలలో పొందే కూలీలో 
8 శాతం వాటాను నేతన్న జమ చేస్తే, ప్రభుత్వం 
16 శాతం జమ చేస్తుంది. గరిష్టంగా 
రూ.2,400 వరకు జమ చేసే వినూత్న పథకాన్ని 
అమలు చేస్తున్నది. థ్రిఫ్ట్‌ పథకంలో మరమగ్గాల 
ఆధునీకకరణకు చర్యలు చేపట్టింది. చేనేత 
కార్మికుల నుంచి ఒక్కపైసా వసూలు 
చేయకుండా ప్రభుత్వం నేతన్న కుటుంబాలకు 
బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. మరోవైపు 
చేనేత కళాకారులకు 50శాతం కూలీని 
పెంచింది. 


దేశం గర్వించే భారీ పరిశ్రమ 


ఫాంటు ఫ్యాషన్‌ నినాదంతో దేశంలోనే 
అతిపెద్ద వస్తనగరిగా వరంగల్‌ను ప్రభుత్వం 
తీర్చిదిద్దుతున్నది. 2వేల ఎకరాల స్థలంలో 
కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కు (కేఎంటీపీ) 
స్థాపనకు సీఎం కేసీఆర్‌ (22 అక్టోబర్‌, 
2017న) శంకుస్థాపన చేశారు. నూలుపోగు 


తెలంగాణ | 25 | ఆగస్టు 2021 


నుంచి రెడీమేడ్‌ వస్త్రాల వరకు అన్నిరకాల వస్త్రాలను తయారు చేసే కాకతీయ 
మెగా టెక్స్‌టైల్‌ పార్కు దేశంలోనే పెద్దదిగా నిలుస్తుంది. మరోవైపు సిరిసిల్లలో 
అప్పరెల్‌ పార్క్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల రుణ 
మాఫీ పథకాన్ని తెచ్చి లక్షలాది నేతన్నలను రుణవిముక్తి చేసింది. 


బీసీల జాబితాలో మరో 17 కులాలు 


సామాజికంగా, ఆర్టికంగా వెనుకబడిన 17 కులాలను గుర్తించిన ప్రభుత్వం 

థ్‌ కహా! 
వారిని బీసీ జాబితాలో చేర్చింది. గుర్తింపుకు నోచుకోని 17 కులాల్లో 18 
కులాలను వీసీ ఏ జాబితాలో, 4 కులాలను బీసీ డీ జాబితాలో చేర్చింది. 
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 09 సెప్టెంబర్‌, 2020న జారీ చేసింది. 


ఆరోగ్య లక్ష్మితో తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్ష 


తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, 

బాలింతలకు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని ప్రతి రోజూ అందిస్తున్నది. 

ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే ఆరోగ్యలక్ష్మి 

కార్యక్రమాన్ని జనవరి 1, 2015 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. 

రాష్ట్రంలోని 35,700 అంగన్‌ వాడీ కేంద్రాలు 149 ఐసిడిఎస్‌ల ద్వారా 

కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఈ 

పథకం కింద ఏడు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు ఉ85,800 మంది, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు స్వరాష్ట్రంలో ముఖ్య 

గర్భిణీలు, బాలింతలు 3,85,527 మంది లబ్ధిపొందుతున్నారు. మంత్రి కేసీఆర్‌ అనూహ్యంగా జీతాలు పెంచి సమాజంలో 

వారికి గౌరవాన్ని పెంచారు. అంగన్‌వాడీలతో సీఎం 

కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేసి వారి సాధక 

కరోనా సమయంలోనూ... బాధకాలను తెలుసుకొని చరిత్రలో కనివీని ఎరుగని 

వరుసగా రెండు సంవత్సరాలుగా కరోనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం రీతిలో 150 శాతం జీతాలు పెంచారు. దీంతో 

స్‌ స్‌ 67వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెలుర్లు 

చేస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే పేదింట పెండ్లి తిప్పలు ఉండకూడదని క పబ 

: క క లబ్షిపొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఇటీవలే 
సీఎం కేసీఆర్‌ తన మానసపుత్రిక అయిన కల్యాణలక్ష్మికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 9 


ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం జీతాలు 
సరే నిధులు విడుదల చేస్తూ తన మానవీయతను చాటుతున్నారు. మరోవైపు ది వార జీవితాలో వెలుగులు నింపింది. 
ప్రతీయేటా ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ పేదలను మిగితా వర్ణాలతో సమానంగా _ అదేవిధంగా రాష్టంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ 
ఆదరిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 2020-21 ఆర్థిక సంవత్సరంతో విషయంలో ఆశా వర్మర్లను ప్రభుత్వం మరింతగా 


పోలిస్తే దాదాపు 40వేల మందికి అదనంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద చెక్కులు భాగస్వాములను చేసింది. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య 


అంగన్‌వాడీ, ఆశావర్మర్ల జీతాల పెంపు 


పంపిణీ చేయటం విశేషం. సేవలు అందిస్తున్న ఆశా వర్శర్తకు నెలకు కేవలం 

రూ. 1,000 నుంచి రూ.1,500 మాత్రమే 

పారితోషికం లభించడం సరికాదని భావించిన సీఎం 
సంవత్సరం | మైనారిటీ | ఎస్సీ ఎస్టీ జీసీ ఈబీసీ | మొత్తం కేసీఆర్‌ వారి జీతాన్ని 6 వేలకు పెంచారు. 2017 


మే 5న ప్రగతి భవన్‌లో ఆశా వర్శర్లతో జరిగిన 


2014-15 | 5414 | 5159 2472 - గ సమావేశంలో రాష్ట్రంలోని 27,045 మందికి 
2015-16 | 27446 30614 17736 ఐ - 75796 పారితోషికాన్ని అదే నెల నుంచి రూ.6 వేలకు 
2016-17 | 27383 | 25340 14715| 35652 - | 103090 _ పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 


2017-18 | 24927 25223 16326| 61469 | 3722 131667 మహిళా కమిషన్‌ 


2018-19 | 34205 | 30600| 16500 82575 8103 171983 రాష్ట ప్రభుత్వం 27 డిసెంబర్‌ 2020న 


2019-20 36325 34648 24190 71447 | 7928 174538 మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసింది. కమిషన్‌ 


2020-21 | 29234 | 30854 17022132383 | 13540 | 223033 చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా 
లక్ష్మారెడ్డితోపాటు ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా 


నియమించింది. సభ్యులుగా గద్దల పద్మ, కటారి 


మొత్తం 184934 182438 108961 383526 33293 | 893152 


తెలంగాణ | 26 | ఆగస్టు 2021 


2021-22 బడ్జెట్‌ హైలెట్స్‌: 


* ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 21,806.85 కోట్లు 
ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి: 12,804.28 కోట్లు 

* బీసీ సంక్షేమ శాఖకు రూ.5522 కోట్లు 

* బీసీ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు 

* మైనారిటీ గురుకులాల కోసం రూ. 561 కోట్లు 

* బీపీ గురుకులాల నిర్వహణ కోసం: రూ. 545 కోట్లు 

* మైనారిటీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ. 1606 కోట్లు 

ఈ ప్రీ, శిశు సంక్షమ శాఖకు రూ.1702 కోట్లు 

జః జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ స్మాలర్‌షిప్‌లు ఇప్పటి వరకు 1082 మంది 
విద్యార్థులకు రూ.178.52 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 

గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు త్రీఫేజ్‌ విద్యుత్‌ కనెక్షన్‌ కోసల 
రూ. 1083 కోట్లు 

* ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ. 18కోట్లు 

* ఇస్లామిక్‌ కల్చరల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం నగరంలోని 
కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. త్వరలో ఈ నిర్మాణ 
పనులు ప్రారంభం. 

౪ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న 1684 మంది మైనారిటీ విద్యార్థులకు 
రూ.294 కోట్ల ఓవర్సీస్‌ స్మాలర్‌షిప్‌లను ఇప్పటికే అందించింది. 54 
మైనారిటీ రెసిడెన్షియల్‌ న్మూళ్లకు రూ. 1054 కోట్లతో పక్కా భవనాల 
నిర్మాణం జరుగుతున్నది. 

ః మైనారిటీ సంక్షేమం కోసం 2008 నుంచి 2014 దాకా రూ.812 కోట్లు 
ఖర్చుచేస్తే గడచిన ఆరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.5712 కోట్లను 
ఖర్చుచేసింది. 


రేవతిరావు, సూదం లక్ష్మి, కుమ ఈశ్వరీ బాయి, షాహీన్‌ అఫ్రోజ్‌, కొమ్ము 
ఉమాదేవిలను నియమించిన విషయం తెలిసిందే. 


ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌ 


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అనేది ఉమ్మడి రాష్టంలో నామ మాత్రంగా ఉండేది. 
అయితే ఈ వర్షాలు అభ్యున్నతి చెందనంత కాలం సమాజం పురోగమించదు 
అన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సవరించి 
దేశానికే ఆదర్శంగా నిలిచారు. దేశ నలుమూలల నుంచి పార్లమెంటేరియన్లు, 
శాసనకర్తలు రాష్టం అమలు చేస్తున్న నమూనాను తమతమ రాష్ట్రాల్లోనూ 
అనుసరించాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఇటీవలే రాజస్థాన్‌, ఒడిశా వంటి 
రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీల్లో చట్టాలు సవరించుకోవడం' తెలంగాణ ఎస్సీ, 
ఎస్టీ సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టికి నిదర్శనం. 


ఎస్సీ, ఎస్టీ జనోద్ధరణ 

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు 
సాగుతున్నది. స్వయం ఉపాధి, పథకాలకు (శ్రీకారం చుట్టి పారిశ్రామికవేత్తలుగా 
తీర్చి దిద్దటమే కాకుండా ఈ వర్గాల సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని 
సాధించేందుకు అహర్నిశలు ప్రభుత్వం కృషి చేస్తున్నది. 


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు 

ఎస్సీలు, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే 
సంకల్పంతో ప్రభుత్వం వారికి అవసరమైన ప్రొత్సాహాన్ని 
అందిస్తూ, రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని 
ఇండస్ట్రీయల్‌ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, 
ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్‌ చేసి ఆ వర్గాల 
అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్టంగా 
తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఎకరం స్థలంలో 
రూ. 5 కోట్లతో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు 
చేస్తున్నారు. వీరికి ప్రభుత్వమే రూ.5 కోట్ల వరకు మార్జిన్‌ 
మనీ కింద అందిస్తున్నది. 


తెలంగాణకు (ఫైడ్‌ 


ఎస్సీ, ఎస్టీ వర్గాల బెత్సాహికులకు స్టేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ 
రాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ ఎస్సీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ (టీఎస్‌ 
(ప్రైడ్‌) అనే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం గ్రీకారం 
చుట్టింది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 
ముందుకు వచ్చే వారితోపాటు, ఇప్పటికే పరిశ్రమలను 
ఏర్పాటుచేసిన వారు వాటిని విస్తరించాలనుకున్నా 
ప్రభుత్వం సహాయం అందిస్తున్నది. దీనిద్వారా రాష్టంలో 
ఎస్సీ, ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు 
ఇచ్చే విద్యుత్‌ సబ్ఫీడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు 
పెంచారు. ఇన్వెస్ట్‌ మెంట్‌ య. ద్వారా పరిశ్రమల స్థాపన 
కయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని 
గరిష్టంగా రూ.75 లక్షల వరకు అందజేస్తున్నారు. ఎస్సీ, 
ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తల కిచ్చే సబ్సిడీని 10 శాతం 
పెంచి 4ర్‌శాతం ఇస్తున్నారు. సేల్స్‌టాక్స్‌ మినహాయింపును 
50 నుంచి 100 శాతానికి పెంచారు. టీఎస్‌ ప్రైడ్‌ ద్వారా 
2,467 మంది ఎస్సీలకు రూ.112.79 కోట్లు, 1,929 
మంది ఎస్టీలకు రూ. 87.21 కోట్లు మంజూరు చేశారు. 
వీరికి ప్రభుత్వం రూ. 338 కోట్ల ఇండస్ట్రీయల్‌ 
ఇన్సెంటివ్‌లను అందించింది. 


కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌ 


ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి 
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు 
అప్పగించాలని (ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల 
కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 
రిజర్వేషన్‌ కల్పించి దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ 
నిలిచింది. 


పారిశ్రామివేత్తలుగా గిరిజనబిడ్డలు 


గిరిజనులకు అవకాశాలిస్తే.. ఆకాశమే హద్దుగా 
దూసుకుపోతారని ప్రభుత్వం భావించి దేశంలో మరే 
రాష్ట్రంలోనూ లేనివిధంగా ముఖ్యమంత్రి గిరిజన ఎంటర్‌ 


తెలంగాణ | 27 | ఆగస్టు 2021 


ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (సీఎం ఎస్టీఈఐ) పథకం ప్రవేశపెట్టి వందలాది 
మందిని యువపారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతోంది. సంవత్సరానికి వంద 
మంది చొప్పున ఎంపిక చేసి వారికి వ్యాపార, పారిశ్రామిక మెళకు వలు నేర్పించి 
పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఇప్పటికే ఇందులో మూడు వందల మంది 
ఎస్టీ యువతీ, యువకులు తమకు తాము ఉపాధిని పొందటమే కాకుండా 
ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. 


రాజ్యాంగ నిర్మాతకు ఆకాశమంత గౌరవం 


రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల 
సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 125 అడుగుల ఎత్తైన అంబేద్మర్‌ కాంస్య 
విగ్రహానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 
దేశంలోనే పెద్దదిగా 125 అడుగుల ఎత్తుతో, 45.5 అడుగుల వెడల్పుతో దీని 
నిర్మాణం చేపట్టనున్నారు. దాని నిర్మాణానికి 791 టన్నుల స్టీలు, 96 మెట్రిక్‌ 
టన్నుల ఇత్తడి వినియోగించనున్నారు. రూ.140 కోట్ల వ్యయంతో ఏర్పాటు 
చేసే ఈ విగ్రహ నిర్మాణం టెండర్ల దశలో ఉంది. 


దళిత విజ్ఞాన కేంద్రం 
Ey 


ప్రభుత్వం దళిత యువతకు వివిధరంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు 
హైదరాబాద్‌ బోరబండలోని ఇందిరానగర్‌లో 9 అంతస్తులతో ఆధునిక విజ్ఞాన 
కేంద్రాన్ని నిర్మిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ అతి పెద్ద 
మ్యూజియంతోపాటు సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ భవనంలోనే 
ముందు భాగంలో 26 అడుగుల అంబేడ్మర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 
ఈ భవనం కోసం 1,550 చదరపు అడుగుల స్థలాన్ని 2016లో (ప్రభుత్వం 
కేటాయించింది. దీని నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేసింది. 
2016 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ దీనికి శంకుస్థాపన చేశారు. 


దళితులకు భూపంపిణీ 


1983 నుంచి సమైక్య రాష్ట్రంలో ఎస్సీలకు భూ పంపిణీ కార్యక్రమం 
జరుగుతున్నది. 35 ఏండ్లలో 19 ఏండ్లు కాంగ్రెస్‌ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం 
పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి 2014 దాకా తెలంగాణలో 
32,800 మందికి 39,798 ఎకరాల భూమిని పంచినట్లు రికార్డుల్లో ఉంది. 
ఒక్కొక్కరికి సగటున 1.21 ఎకరాల చొప్పున పంచారు. ఎందుకు పనికి రాని 
భూములను తమకిచ్చి తమ జీవితాలను ఆగం చేశారని దళితులు నిట్టూర్చిన 
స్థితి గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంత భూమి ఇచ్చామన్నది ముఖ్యం కాదు.. 
ఇచ్చిన భూమి ఎలా సద్వినియోగం అవుతున్నది అనే మానవీయ స్పర్శతో సీఎం 
కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడిన వెంటనే 15 ఆగస్టు 2014న స్వాతంత్ర్య దినోత్సవ 
వేడుకల్లో వ్యవసాయంపై ఆధారపడిన ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూ 
పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్సీల భూపంపిణీ కోసం కాంగ్రెస్‌ 
ప్రభుత్వం 19 ఏండ్లలో రూ. 2.65 కోట్లు, టిడిపి ప్రభుత్వం 16 ఏళ్లలో రూ. 
71 కోట్లు ఖర్చు చేశాయి. తెలంగాణ ఏర్పాడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 
రూ. 678కోట్ల నిధులతో 15,4483 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 6,194 
దళిత కుటుంబాలకు పంపిణీ చేసింది. 


నెరవేరిన దశాబ్దాల పంచాయతీల కల 


తండాలను, గూడెలాను గ్రామ గ్రామ పంచాయతీలుగా మారుస్తామని 
ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చారు. రాష్ట 


ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక 
ప్రగతి నిధి బడ్జెట్‌ కేటాయింపులు 


* 2018-19 బడ్జెట్లో రూ.3604 90 కోట్లు. 

* 2018-19 బడ్జెట్లో ఎస్సీ కులాల అభివృద్ధి 
శాఖకు రూ. 12,708.73 కోట్లు 

* గిరిజన సంక్షేమశాఖకు రూ. 8,063.48 కోట్లు 

* ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కింద 2016- 
17బడ్జెట్లో రూ. 7,122 కోట్లు 

* 2017-18లో రూ. 14,8375 కోట్లు, 

₹ 2018-19లో రూ.12,708.73 కోట్లు, 

₹ 2019-20లో రూ.16,581 కోట్లు, 

* 2020-21లో కోసం రూ. 16,584 97 కోట్లు, 

* ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కింద 2016-17 
బడ్జెట్లో రూ. 8,752 కోట్లు, 

* 2017-18లో రూ. 8165 కోట్లు 
కేటాయించారు. 

* 2018-19లో ఎస్టీలకు రూ. 8,063.48 కోట్లు, 


* 2019-20 లో ఎస్టీల కోసం రూ.9,827కోట్లు 
కేటాయించారు. 


వ ఎస్టీల కోసర DONE రూ.9.77. ౨7 
కోట్లు కేటాయించారు. 


వ్యాప్తంగా 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ 
పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా 
1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉ 
౦డడంతో వాటిని అవి ఎస్టీలకే రిజర్వు చేసిన ఘనత 
టీఆర్‌ఎస్‌ సర్మార్‌ది. ఎస్టీల జనాభాను పరిగణలోకి 
తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు 
చేసింది. దీంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా 
ఎన్నికయ్యేందుకు అవకాశం లభించింది. శ్రీ 


తెలంగాణ | 28 | ఆగస్టు 2021 


విశ్వ వారసత్వ 
కళా ప్రాంగణం ! 


శిల్పి కన్న కల కైతే 

ఆకళ అనల కల్పనైతే 

అది నవనవోన్థేషజాత శిల్పనంపదైతే 

నిర్ధిద్రతాంళ్లకరణ తప్టఫలితమైతే 

ఆ కళ విధాత నృ్ఫష్టిని మరివించి మురివింబెదైతే 
ఉలిములికికి ఊహావైభవమబ్ది తే 

మదనికలు హృదయాన్ని కదిలిస్తాయి 

నాగినీ రాగిణులు ఆనందలాస్వాలు చేస్తాయి 

అవ్ఫరో భామినీ మోహినీ విలాన వదలయలు సహృదయుల 
హృదయ లయలను రాగరంజితంచేస్తాయి 

రుద్రగణాల పేరిణీతాందవకేళి నందీభ్ధంగీ సాక్షిగా 
ఆనందార్థవ మౌతుంది. 

వాణీ బీణారవం 

విరించి వేదాలావనం 

నారదతుంబుర గానామృతం వారివేణునాదం 
దేవేంద్రాదుల బృందగానం 

యువి గణ సంవిన్నాదం 

నురనంధ్యనాట్యలీలతో 

శివళివానీ మహాహ్లోద' తాందవఖేలనం 

(తుతిలయాత్రుంగా దిగంతాలలో మార్ప్మోగి 
సమ్మోవాపరున్తుంది 

కిన్నరాంగనల నిరిమువ్వలనాదాలు మంట మం(ద్రముగ్ధస్వనంతో మౌనంగా ధ్వనిన్తాయి. 
మయూరాలు వాంనలు వద్ధులతలు వరవళింవజేస్తాయి 

నింహాశలభాలు మత్తగజేంద్రాలు చిత్తరువులై గంభీరంగా ఘీంకరిసాయి 
కఠినళిలైనా కరిగిమైనం ముద్దలైతాయి 

కఠినప్పాదయ్యుత్తానా కరిగించి కదిలిన్తాయి 

అది నా రామవ్లు భద్రాలయ 

రుదాలయమే అయితీరుతుంది 

(పవంచ (వసిద్దసిద్ధక్షేతంగా 

కాకలు దీరిన కాకతీయుల రానిక్యం కళలకాణాబిగా ఆధ్యాత్మిక తేజంతో 
తెలంగాణ తల్లి సిగలో చూడామణి వోరమౌతుంది 

వందలేండ్లైనా వన్నెతరగని విశ్వవారసత్వ కళాబప్రాంగణమై విరాజిల్లుతుంది. 


- మరుమాముల దత్తాత్రేయ శర్మ 


= ణా f= జ్‌, 


తెలంగాణ | 29 | ఆగస్టు 2021 


ఆకు పచ్చని రాష్ట సాధనే ధ్యేయంగా, అత్యంత 


సీఎం కేసీఆర్‌ ప్రధాన సంకల్పం నుంచి పుట్టినది 
తెలంగాణకు హరితహారం. రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలోనే 
పురుడు పోసుకున్న హరితహారం కార్యక్రమం కోట్లాది 

q మొక్కలు నాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా శాఖోపశాఖలుగా 
విస్తరించింది. 220 కోట్ల మొక్కలు గత ఆరేళ్లలో నాటిన 
మొక్కలు ఇప్పుడు చెట్లుగా, వృక్షాలుగా ఎదుగుతున్నాయి. 
పచ్చని ప్రకృతిని విస్తరించటంతో పాటు స్వచ్చమైన 
ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. ఈ యేడాది మరో ఇరవై కోట్ల 
మొక్కలు నాటడమే లక్ష్యంగా పయనిస్తోంది ప్రభుత్వం. 


అంతర్జాతీయ స్థాయికి 


మన హరి 


2015లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో పురుడు 
పోసుకున్న ఆకుపచ్చని ఆశయం ఏడో ఏట అడుగుపెట్టి అప్రతిహతంగా 
కొనసాగుతూనే ఉంది. గత ఆరేళ్లుగా చేసిన హరిత యజ్ఞం ఫలితాలు ఇప్పుడు 
మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కళ్లకు 
ఇంపుగా పచ్చదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సంకల్పిత 
లక్ష్యమైన రాష్ట భూభాగంలో 33 శాతం పచ్చదనం సాధించే దిశగా పరుగులు 
పెడుతోంది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో 
పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. వచ్చే 
యేడాది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వచ్చే మరో రిపోర్టులో ఈ ఫలితాలు మరింత 
ఆశాజనకంగా ఉండే అవకాశముంది. 

అందుకే మన తెలంగాణకు హరితహారం జాతీయ, అంతర్జాతీయ 
ప్రశంసలు అందుకుంటోంది. అనేక రాష్ట్రాలు మన కృషి వెనుక కార్యాచరణను 
ఆరా తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర కర్ణాటక, మధ్య (ప్రదేశ్‌ రాష్ట్రాలు 
తమ అధికారులను పంపి నివేదికలు కోరాయి. స్వయంగా పార్లమెంట్‌లో 
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి చేసిన ప్రకటనలోనూ మొక్కలు 
నాటడం, చెట్లు పెంచటంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఐక్యరాజ్య 
సమితి పర్యావరణ నిపుణులు కూడా మన పచ్చదనం పెంపు ప్రయత్నాలను 
ప్రశంసిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ పర్యావరణ నిపుణుడు ఎరిక్‌ సోల్‌ 
హెమ్‌ బేవో తెలంగాణ అంటూ హరితహారాన్ని, అటవీ పునరుద్దరణ 
ప్రయత్నాలను ప్రశంసించారు. 

ప్రపంచలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణకు 


నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణను మలుచుకోవాలన్న 


హారం 


9 శ్రీకాంత్‌ బాబు బందు 


హరితహారం ప్రశంసలు అందుకుంటోంది. బ్రెజిల్‌, చైనా 
దేశాల తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో పచ్చ 
దనం పెంపు కార్యక్రమం తీసుకుని విజయవంతం 
చేయటం నిజంగా అద్భుతమే. ఆరేళ్ల కిందట 280 కోట్ల 
మొక్కలు నాటడం మన లక్ష్యం అని ముఖ్యమంత్రి కేసీఆరే 
చెబితే, మొదట్లో ఎవరూ నమ్మలేదు. అయ్యేదా పోయేదా 
అని తేలిగ్గా తీసుకున్నారు. అయితే పట్టుదలతో, రాజకీయ 
వ్యూహాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించినట్లుగానే, 
హరిత తెలంగాణ సాధన కూడా కొనసాగుతోంది. 
మొక్కలు నాటడం, పెంచటం, సంరక్షించటం ఒక్క 
రోజులో అయ్యే పనికాదు. సంవత్సరాల పాటు నిరంతర 
కృషి పట్టుదల అవసరం. ప్రభుత్వ పరంగా ఎంత చేసినా, 
ఇది సామాజిక కార్యక్రమం. సమాజంలోని అన్ని వర్గాలూ 
భాగస్వామ్యులై ఉన్న అటవీ సంపదను కాపాడుకోవటం, 
కొత్తగా పచ్చదనం పెంచటమే హరిత హారం లక్ష్యం. ఈ 
దిశగా తెలంగాణ సమాజం విజయవంతం అయింది. ఇదే 
స్ఫూర్తి మరికొన్నాళ్లు కొనసాగితే హరిత లక్ష్యం సిద్ధించటం 
తథ్యం. 

అయితే తెలంగాణ రాష్ట్రానికి ఈ హరిత ప్రశంసలు, 


తెలంగాణ | ౩౦ | ఆగస్టు 2021 


పొగడ్తలు ఊరికే రాలేదు. గత ఆరేళ్లుగా చేసిన నిరంతర కృషి ఫలితం. 
పట్టువదలని విక్రమార్ముడిలా ముఖ్యమంత్రి చేసిన హరిత యజ్ఞం ఫలితాలు 
ఇవి. జంగల్‌ బచావో, జంగల్‌ బడావో నినాదం తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా 
చేయని ప్రయత్నం లేదు. తెలంగాణకు హరితహారం గొడుగు కింద అడవులను, 
అటవీ సంపదను కాపాడటం, క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుద్ధరణ, 
కొత్తగా పచ్చదనం విస్తీర్ణం పెంచటం, పట్టణ ప్రాంతాలకు సమీపంలో అర్బన్‌ 
ఫారెస్ట్‌ పార్ములను అభివృద్ది చేయటం, ప్రతీ గ్రామంలో ఒక నర్సరీ, ఒక పల్లె 
ప్రకృతి వనం ఏర్పాటు వేయటర అన్ని రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్‌ 
(రహదారి వనాలు) లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంది. 
రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య - 15,241. ఈసారి బహళ 
రహదారి వనాలకు (మల్టీలెవల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌) ప్రాధాన్యత ఇస్తున్నారు. 
జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట బహుళ వనాలు 
నాటే కార్యక్రమం. వీలున్న ప్రతీ చోటా యాదాద్రి (మియావాకీ) మోడల్‌లో 
చెట్లు నాటి, వనాల అభివృద్ధి జరుగుతోంది. 

ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి, పెంచే బాధ్యత ఆయా 


మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రతీ ప్రాంతంలో 
అటవీ భూముల సరిహద్దులు గుర్తింపు, అటవీ 
పునరుద్ధరణకు చర్యల కోసం అటవీ బ్లాకుల వారీగా జిల్లా 
కలెక్టర్‌ నేతృత్వంలో అటవీ పునరుద్ధరణ ప్రణాళికలు 
చేస్తున్నారు. పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ 
భూములు, సంపద రక్షణకు చర్యలు. ఇప్పటికే గ్రీన్‌ బడ్జెట్‌ 
నిధులను నెలనెలా ప్రభుత్వం విడుదల చేస్తోంది. 

ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు 
సమీపంలో పెద్ద ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత. 
ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా పంచాయతీ 
రాజ్‌, మున్సిపల్‌ చట్టం చేసి అమలుకు నిర్ణయించిన 
ఏకైక రాష్టం తెలంగాణ. అన్ని స్థాయిల్లో ప్రజా 
ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా 
చర్యలుతీసుకుంటోంది. గత ఆరు విడతల్లో నాటిన 
మొక్కలు మొత్తం 220.70 కోట్లు. అడవుల బయట 
159. 88 కోట్ల మొక్కలు. అడవుల లోపల 60.81 కోట్ల 
మొక్కలు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 
అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధికి నిర్ణయం. ఇప్పటికే 
పూర్తయిన పార్కులు - 583 (35 ప్రజలకు అందు 
బాటులోకి, 18 రెడీగా ఉన్నాయి.) మిగతా 56 అర్బన్‌ 
ఫారెస్ట్‌ పార్ములను రానున్న ఏడాదిలో పూర్తి చేయాలనే 
లక్ష్యంగా పెట్టుకున్నారు. అడవులు కాపాడటం, పచ్చదనం 
పెంచటాన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టిన 
తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మెరుగైన ఫలితాలు 
రాబట్టింది. అందుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 
ప్రశంసలు వస్తున్నాయి. శ్రీ 


తెలంగాణ | ౩1 | ఆగస్టు 2021 


న్‌ క్‌ 


కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ 


జల హక్కుల ఆక్రమణ ! 


౨ వి. ప్రకాశ 


కేంద్ర ప్రభుత్వం జూలై 15, 2021న కృష్ణా, గోదావరి రివర్‌ 
మేనేజ్‌మెంట్‌ బోర్డుల పరిధి నిర్ణయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి 

నదులపై, వీటి ఉపనదులపై నిర్మాణమవుతున్న్య ఇప్పటికే నిర్మించిన అన్ని 

మధ్యతరహా, భారీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

ఇప్పటివరకు అనుమతులు పొందని అన్ని ప్రాజెక్టులకు గెజిట్‌ ప్రచురించిన 
తేదీ నుండి ఆరు నెలల లోపు అనుమతులు పొందాల్సి వుంటుంది. ఒకవేళ 
అనుమతులు పొందక పోతే ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయినా వాటి నిర్వహణ 
నిలిపివేయాలి. నిర్మాణంలో వున్న ప్రాజెక్టు పనులను గెజిట్‌ ప్రచురించిన తేదీ 
నుండి నిలిపివేయాలి. ఆరు నెలల్లోపు వీటికి అనుమతులు పొందలేక పోతే 
పాక్షికంగా లేదా పూర్తిగా ఇప్పటికే ఈ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లయితే ఆరు 

నెలల గడువు ముగిసిన తర్వాత వీటి నిర్వహణ నిలిచిపోతుంది (Shall 06256 

to operate), ఈ తరహా నిర్మాణంలో వుండి లేదా నిర్మాణం 

పూర్తయి అనుమతులు పొందని ప్రాజెక్టులు: 

1. డ్రీశైలం ఎడమ కాల్వ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) తూములు, 
టన్నెల్‌, నక్కలగండి రిజర్వాయర్‌, 10 టి.ఎం.సిల ఇన్‌టేక్‌, 
సంబంధిత పనులు 
కల్వకుర్తి ఎత్తిపోతలు - రెండు దశలు 
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు 
డిండి (నక్కలగండి) ఎత్తిపోతలు 
భక్త రామదాసు ప్రాజెక్టు 
తుమ్మిళ్ళ ఎత్తిపోతలు 
నెట్టెంపాడు ఎత్తిపోతల, రెండోదశ 
రామప్ప-పాకాల ఎత్తిపోతలు 
సీతారామ ప్రాజెక్టు మూడవ లిఫ్టు 

. జూట్‌పల్లి ప్రాజెక్టు 

. పి.వి.నరసింహారావు కంతనపల్లి బ్యారేజ్‌ 

. కాళేశ్వరం ప్రాజెక్టు - ఒక్క టి.ఎం.సి అదనపు వినియోగం 

. రామప్ప వద్ద గల పాకాల రెగ్యులేటర్‌ 

. తుపాకుల గూడెం బ్యారేజీ 

. మోదికుంట వాగు ప్రాజెక్టు 

16. చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు 


[ర ౯. ల$ నా Cor 


బా రా గా గా రా డో 
అభా అం క బా Oo 


17. కందకుర్తి ఎత్తిపోతలు. 

18. బి.ఆర్‌. అంబేద్మర్‌ ప్రాణహిత ప్రాజెక్టు 

19. గూడెం ఎత్తిపోతలు 

20: ముక్తేశ్వర ప్రాజెక్టు (చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలు) 
21. సీతారామ (రాజీవ్‌-దుమ్ముగూడెం) ఎత్తిపోతలు 


కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులకు రెండు 
నెలలలోపు ఒక్కో రాష్టం నాలుగు వందల కోట్లు 
చెల్లించాలి. 

రెండు రాష్ట్రాల్లోని అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల 
సిబ్బంది, కార్యాలయాలు, ఆఫీసు ఫైళ్ళు, వాహనాలు అన్నీ 
బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. 

బోర్డుల ఆదేశాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు 
చెల్లించాల్సి వుంటుంది. 

కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు బోర్డులు పరిశీలించి 
అనుమతులివ్వాలో లేదో నిర్ణయిస్తాయి. ఈ నిర్ణయాలపై 
అపెక్స్‌ కౌన్సిల్‌ పునర్విచారణ జరుపుతుంది. 

బోర్డుల అధికారాలపై, నిర్ణయాలపై వివాదాలు 


తెలంగాణ | ౩2 | ఆగస్టు 2021 


తలెత్తితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే అంతిమం. 

ఈ గెజిట్‌ ద్వారా రాష్ట్రాల నీటి పారుదల శాఖలు నిర్వీర్యం 
చేయబడనున్నాయి. ప్రభుత్వాల అధికారాలు కేవలం చెరువులు, కుంటలు, 
చెక్‌ డ్యాంలకే పరిమితం కానున్నాయి. కాల్వలతో చెరువులు, చెక్‌ డ్యాంల 


అనుసంధానానికి వీలుండదు. కాల్వలపై _ ఎత్తిపోతలకూ బోర్డు 


అనుమతించకపోవచ్చు సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే రెండేళ్ళ క్రితం కేంద్ర 
ప్రభుత్వం చేసింది. రివర్‌ బేసిన్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు-2018, డ్యాం సేప్టీ బిల్లు- 


2019 ద్వారా ee అ నదులపై, ఉపనదులపై గల సాగునీటి, జల 
విద్యుత్‌ ప్రాజెక్టులను తమ అదుపులో పెట్టుకోవాలని నరేంద్రమోడీ ప్రభుత్వం 
ప్రయత్నించి విఫలమైంది. ఈ బిల్లులను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంతో 
రాజ్యసభలో వీటికి మెజారిటీ రాదని భావించి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 
కానీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం - 2014ను సాకుగా తీసుకొని ఈ 
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తమ అదుపులో పెట్టుకోవడానికి ఈ గెజిట్‌ 
ద్వారా ప్రయత్నిస్తున్నది. 

ఏ.పి పునర్విభజన చట్టం-2014లో బోర్డుల పరిధి నిర్ణయించే అధికారం, 
కేంద్ర ప్రభుత్వానికి వుందని పేర్కొనబడింది. దీన్ని ఆసరాగా చేసుకొని రెండు 
రాష్ట్రాల్లోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను (తెలంగాణలో 107 ప్రాజెక్టులు), 
కాల్వలను, బ్యారేజీలను, లాడ్‌ రెగ్యులేటర్లను, ఎత్తిపోతలను, విద్యుదుత్పత్తి 
కేంద్రాలను, మొత్తంగా నీటి పారుదల శాఖలనే బోర్డుల పరిధిలోకి తేవడం 
రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దం. ఏ.పి. పునర్విభజన చట్టం 
స్ఫూర్తికి కూడా విరుద్దం. తెలంగాణ రాష్ట్ర జలాల హక్కులపై కేంద్ర ప్రభుత్వ 
ఆక్రమణగా ఈ గెజిట్‌ను పరిగణించవచ్చును. రెండు ప్రభుత్వాలను ఇరుకున 
పెట్టడానికి అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశాన్ని గెజిట్‌లో ఉదహరించారే తప్ప 
గత అక్టోబర్‌లో జరిగిన ఈ సమావేశంలో గెజిట్‌లోని నిబంధనలు, పరిధికి 
సంబంధించిన ప్రాజెక్టులు చర్చకు రాలేదన్నది పచ్చి నిజం. 

కృష్ణా జలాలను పునః పంపిణీ చేయడానికి తమ విన్నపాలను ట్రిబ్యునల్‌కు 


ఆర్టికల్‌ 3 ఇంటర్‌స్లే స్టెట్‌ వాటర్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ క్రింద 
వ ముఖ్యమంత్రి కె.సి వ అపెక్స్‌ 
కౌన్సిల్‌ సమావేశంలో జలశక్తి మంత్రిని కోరినారు. 
సుప్రీం కోర్టులో తెలంగాణ “ప్రభుత్వం ఈ ఆంశంపై 
దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను ఉపసంహరించుకుంటే 
సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి 
మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 
ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి సుప్రీంకోర్టులో 
పిటీషన్‌ కూడా దాఖలు చేసింది. 

కొద్దిరోజుల క్రితం కెసిఆర్‌ ఉన్నత స్తాయి సమీక్షను 
నిర్వహించి కృష్ణా జలాల పునః పంపి జరిగే దాకా 
తాత్మాలికంగా రెండు రాష్ట్రాలకు 50850 నిష్పత్తిలో కృష్ణా 
జలాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 
కోరినారు. గత అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో “కృష్ణా 
జలాల్లో తెలంగాణ వాటా నిర్ణయించేదాకా కృష్ణా రివర్‌ 
మేనేజ్‌మెంట్‌ బోర్లు పరిధి నిర్ణయించరాదని కెసిఆర్‌ 
కేంద్రాన్ని కోరినారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ 
ఏ.పి. రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ 2014 ప్రకారం బోర్డుల 
పరిధిని నిర్ణయించే అధికారం తమకుందని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీకై 
డిమాండ్‌ చేయడానికి సహేతుకమైన కారణం వుంది. 
1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం 
చేయడంతో పూర్వం నిజాం, వెల్లోడి, బూర్లుల రామకృష్ణా 
రావు ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన కృష్ణా బేసిన్‌ 
ప్రాజెక్టులైన అప్పర్‌ కృష్ణా, భీమా, తుంగభద్రా లో-లెవెల్‌ 
కెనాల్‌ ప్రాజెక్టులను ఏపి తొలి ముఖ్యమంత్రి నీలం 
సంజీవ రెడ్డి రద్దు చేశారు. ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ 
స్థలాన్ని క్రిందికి జరిపి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును 
నిర్మించడం వలన తెలంగాణ నష్టపోయింది. ఈ 
ప్రాజెక్టులన్నీ యధాతధంగా పూర్తయ్యి వుంటే తెలంగాణ 
ప్రాంతానికి మరో 200 టి.ఎం.సి.లకు పైగా నీటిని 
బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించి ఉందేది. పాలమూరు 
జిల్లా సమైక్య రాష్ట్ర ఏర్పాటు వలన ఎలా నష్టపోయిందో 
స్వయంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ తమ అవార్డులో 
పేర్కొన్నది. ఈ కారణం చేతనే జూరాల ప్రాజెక్టుకు 
17.84 టి.ఎం.సిలను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. 
ఈ నీటిని మరో ప్రాజెక్టుకు ఎపి ప్రభుత్వం తరలించదనే 
నమ్మకంతో తామా జూరాలకు కేటాయిస్తున్నట్లు 
అవార్డులో తెలిపింది. 

సీమాంధ్ర పాలకులు 57 ఏళ్ళు పాలమూరు జిల్లాకు 
చేసిన అన్యాయం కారణంగానే లక్షలాది కుటుంబాలు 
వలస బాట పట్టడం, ఆకలి చావులు, సుదరికం: సి వరః 
కెసిఆర్‌ జలవనరులపై తనకున్న అపారమైన మేధో 
సంపత్తితో తెలంగాణను పునర్నిర్మాణం వైపు 
నడిపిస్తున్నారు. “కోటి ఎకరాల మాగాణం తన స్వప్నం” 
అని ప్రకటించి ఆ దిశలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన 


తెలంగాణ | ౩౩ | ఆగస్టు 2021 


చేశారు. మరెన్నో ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్‌ చేశారు. 

ఏక పక్షంగా కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఈ గెజిట్‌తో తెలంగాణ పరిస్థితి 
మళ్ళీ మొదటికి రానున్నది. ఇక నుంచి బోర్డులే నీటి పారుదల ప్రాజెక్టులపై 
అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. తమ తమ రాష్ట్రాలలో సాగునీటి నిర్ణయాలు 
తీసుకునే అధికారాన్ని ఇరురాష్ట్టాల సి.ఎంలు కోల్పోతున్నారు. ఆమోదం 
పొందని ప్రాజెక్టులకు రానున్న ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం 
పొందకపోయినా, బోర్డులు ఆమోదం తెలుపకపోయినా ఆయా ప్రాజెక్టులపై 
ఇప్పటి దాకా చేసిన ఖర్చు వృధా అవుతుంది. ఒకవేళ ఆంధ్రలో మిగులు 
జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తే ఆ 
మేరకు తెలంగాణా కృష్ణా జలాలను నష్టపోతుంది. 

తెలంగాణలో కెసిఆర్‌ తలపెట్టిన రీ-డిజైనింగ్‌ పనులకూ భవిష్యత్తులో 
అంతరాయం ఏర్పడవచ్చు. శీరాం సాగర్‌ పునరుజ్జీవ పధకం, సింగూరు, 
నిజాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి నీటిని కాళేశ్వరం నుండి 
తరలించడానికి అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. కృష్ణా బేసిన్‌ (తెలంగాణలోని 
ప్రాజెక్టులకు గోదావరి జలాలను తరలించడానికి బోర్డు అనుమతించకపోవచ్చు. 

మిషన్‌ భగీరథకు తెలంగాణ రిజర్వాయర్ల నుండి నీటిని తరలించడానికి 
బోర్డుల అనుమతి అవసరమవుతుంది. 

సమైక్యరాష్టంలో ఏ ప్రాజెక్టు నిర్మించాలనుకున్నా ముందు నిర్మాణం 
మొదలు పెట్టి ఆ తర్వాత అనుమతులకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడింది. 
కానీ ఇక ముందు అనుమతి పొందకపోతే నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 
కూడా నిలిచిపోతాయి. ఇక ముందుబోర్లు అనుమతి లేకుండా కనీసం 


ఎత్తిపోతల పథకాలను ప్రకటించడం కుదరదు. సొమ్మొకడిది - సోకొకడిది 
అన్నట్లు నీటి పారుదల శాఖ సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, నిర్మాణ ఖర్చులు, 
నిర్వహణ వ్యయం, బోర్డుల ఖర్చు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి- పెత్తనం, 
అధికారం మాత్రం బోర్లులు, అపెక్స్‌ కౌన్సిల్‌ ముసుగులో కేంద్రం 
చెలాయిస్తుంది. 

ఏ.పి. విభజన చట్టం - 2014లో హామీలైన కోచ్‌ఫ్యాక్టరీ, గిరిజన 
విశ్వవిద్యాలయం, పలు రైల్వే ప్రాజెక్టులు, స్టీల్‌ ఫ్యాక్టరీ ఏవీ నరేంద్ర మోడీ 
సర్మారుకు గుర్తురావు. ఎన్నిసార్లు కెసిఆర్‌, మంత్రులు, అధికారులు విజ్ఞప్తి 
చేసినా వారికి వినిపించవు. కానీ బోర్డుల పరిధి మాత్రం గుర్తుకు వచ్చింది. 
ఈ సాకుతో అధికార దుర్వినియోగానికి పాల్పడింది మోడీ ప్రభుత్వం. ఏ.పి. 
రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ - 2014 కూడా తెలంగాణ ఉద్యమ నాయకులు, 
ప్రజాప్రతినిధులతో చర్చించకుండా అప్పటి యు.పి.ఏ ప్రభుత్వం ఏకపక్షంగా 


రూపొందించింది.. 

ఈ గెజిట్‌ ద్వారా కేంద్రం నదుల అనుసంధానానికి 
పాల్పడి గోదావరి మిగులు జలాలను ఇతర రాష్ట్రాలకు 
తరలించే ప్రమాదమూ లేకపోలేదు. 

ఈ గెజిట్‌ను ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు తొలుత 
ఆహ్వానించినా ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. వివాదం 
ఉన్న రెండు రాష్టాల జాయింట్‌ ప్రాజెక్టులను బోర్డు 
పరిధిలోకీ తెస్తారనుకుంటే కృష్ణా, గోదావరి బేసిన్లలోని 
అన్ని ప్రాజెక్టులను మోడీ సర్మారు బోర్డుల ద్వారా తమ 
గుప్పిట్లో పెట్టుకోవడం వారికి నచ్చలేదు. ఆంధ్ర నేతల 
పరిస్థితి “మింగలేని కక్కలేని” చందంగా మారింది. 

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి 
వెల్లడించాల్సివుంది. ఈ గెజిట్‌ను కృష్ణా జలాల పునః 
పంపిణీ జరిగే దాకా కోల్డ్‌ స్టోరేజీలో పెట్టాలని, కెసిఆర్‌ 
కోరినట్లు చెరి 50 శాతం కృష్ణా జలాలను పంచుతూ 
తాత్మాలిక ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటి పారుదల 
నిపుణులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సి.ఎం జగన్‌ను 
కెసిఆర్‌ ప్రగతి భవన్‌కు రెండు సార్లు ఆహ్వానించి కృష్ణా 
పై గల ప్రాజెక్టులకు గోదావరి జలాలను అనుసంధానం 
చేయాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇరు ప్రాంతాల 
ఇంజనీర్లు ఐదు ప్రతిపాదనలను (ఇద్దరు సి.ఎంల 
ఆదేశంపై) రూపొందించారు. ఇవేవీ ఆంధ్ర సి.ఎం.కు 
నచ్చలేదు. వ్యాప్మోస్‌ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) తో ఆరో 
ప్రతిపాదన కూడా చేయించారు. వీటిలో ఏ ఒక్క 
ప్రతిపాదనకు ఆచరణ రూపమిచ్చినా ఈ గెజిట్‌ వెలుగు 
చూసేది కాదు. తెలంగాణతో విభేదాలను మరింతగా 
పెంచేలా, ఏపి సర్మారు రాయలసీమ ఎత్తిపోతలు, రాజోలి 
బండ కుడి కాల్వ పనులు ప్రారంభించింది. కేంద్ర జల 
సంఘం, బోర్లు ఆదేశాలనూ, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 
ఆదేశాలనూ వై.ఎస్‌ జగన్‌ సర్మారు ఖాతరు చేయలేదు. 
తెలంగాణతో సామరస్యంగా పరిష్క్మరించుకోవాల్సిన 
వివాదాలను కేంద్రం కోర్టులోకి నెట్టింది. 

“పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన” చందంగా ఇరు 
రాష్ట్రాల జల హక్కులపై దురాక్రమణకు దిగింది కేంద్ర 
ప్రభుత్వం. ఇప్పటికైనా వై.ఎస్‌ జగన్‌, కెసిఆర్‌ తో సామ- 
రస్యంగా చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వస్తే 
నదీజలాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఇద్దరికీ 
మిగులుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ పాలకులు 
ఏనాడూ న్యాయం చేయలేదు. 

రెండు రాష్ట్రాల మధ్య ఏ వివాదమూ లేని గోదావరి 
ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి ఎందుకు చేర్చిందో కేంద్రం 
స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. 

ఈ గెజిట్‌ భవిష్యత్తులో రాజ్యాంగ సంక్షోభానికి, ఇరు 
రాష్ట్రాల మధ్య జల యుద్దాలకు తెరదీసినా 
ఆశ్చర్యపోనక్కర లేదు. 


© 


తెలంగాణ | ౩4 | ఆగస్టు 2021 


అమ్మవార్లకు బోనాలు 


వర్షా కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను నుంచి మమ్ములను 
కాపాడమని వేడుకొంటూ, తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునేవే రాష్ట్ర ప్రధాన 
పండుగలలో ఒకటైన ఆషాఢ బోనాల ఉత్సవాలు. నైజాం నవాబులు 
పాలించిన గోల్కొండ కోట వేదికగా, కోటలోని (శ్రీ జగదాంబ మహంకాళి 
అమ్మవారికి జేష్ట అమావాస్య తరువాత వచ్చిన ఆదివారం నాడు సమర్పించిన 
తొలి బోనంతో, బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం 
కరోనా విపత్మర పరిస్థితుల కారణంగా బోనాల ఉత్సవాలను వ్యక్తిగతంగా 
ఎవరి ఇళ్లల్లో వారే, ఎటువంటి హడావిడి లేకుండానే నిర్వహించుకోవడం 
జరిగింది. 

అయితే, ఈ సంవత్సరం కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను 
నిర్వహించేలా ఏర్పాట్లను చేయాలని, ముఖ్యమంత్రి అధికారులను 
ఆదేశించడంతో ఆ మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు 
అవసరమైన ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించు 
కోవడంలో భాగంగా, ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం ఏఏధ 
ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించే నిమిత్తం, ప్రభుత్వం 15 కోట్ల 
రూపాయలను మంజూరు చేసింది. ఇవి కాకుండా ఇతరత్రా ఏర్పాట్ల కోసం 
60 కోట్ల రూపాయలను కేటాయించింది. బోనాలను నిర్వహించే ప్రతి 
ఆలయం వద్ద శాన్నిటైజర్లను అందుబాటులో ఉంచడంతోపాటు, ప్రజలు కూడా 
తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం 


ఏర్పాటు చేసింది. బోనాల సందర్భంగా ఆయా 
దేవాలయాల వద్ద కళాకారులతో సాంస్కృతిక 
కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. గోల్కొండ 
శీ జగదాంబ మహంకాళి అమ్మవారికి, బల్మంపేట 
ఎల్లమ్మ అమ్మవారికి, సికింద్రాబాద్‌ మహంకాళి 
ఆలయాల్లోని అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు 
వస్త్రాలను సమర్పించగా, అలాగే నగరంలోని 26 
దేవాలయాలలో కూడా ప్రభుత్వం తరపున పట్టు 
వస్త్రాలను సమర్పించడం జరుగుతుందని అధికారులు 
తెలిపారు. 

నగర వ్యాప్తంగా మూడు వారాలుగా అత్యంత 
వైభవంగా, భక్తి (శ్రద్ధలతో నిర్వహించారు. ముందు 
గోల్కొండ, తరువాత బల్మంపేట ఉత్సవాలు ఘనంగా 
జరుగగా.. ఆ తరువాత సికింద్రాబాద్‌ (లష్మర్‌) భక్తులు 
అత్యంత భక్తి పరవశాలతో అమ్మవారికి బోనమెత్తారు. 


అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో సికింద్రాబాద్‌ 
పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. శివసత్తుల 
పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 
తొట్టెలు, ఫలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ 
వైభవంగా సాగింది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి 
అమ్మవారికి మంత్రులు, సీఎం సతీమణి శోభ పట్టు 
వస్త్రాలు, బోనం, ఒడిబియ్యం సమర్పించారు. మతో 
ప్రక్కన ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, 
తలసాని శ్రీనివాస యాదవ్‌లు అమ్మవారికి పట్టువ[స్రాలు 
సమర్పించారు. అలాగే పలువురు ప్రముఖులు అమ్మ 
వారిని దర్శించుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు 
తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమష్టి కృషితో 
చర్యలు చేపట్టారు. ఈ భక్తి పరవశం మరికొన్నాళ్లు శ్రావణ 
మాసంలో కూడా కొనసాగుతుంది. నగరంలో అట్ట 
హాసంగా జరిగే లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు మరో 
ప్రధాన ఘట్టం. ఆ తరువాత హైదరాబాద్‌ జిల్లా పరిసర 
జిల్లాలో శ్రావణ మాసం వరకు కొనసాగుతాయి. శ్ర 


తెలంగాణ | ౩5 | ఆగస్టు 2021 


నేతన్నలకు 


రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు బీమా తరహాలో చేనేత 
కార్మికులను ఆదుకోవడానికి త్వరలో చేనేత బీమా 
అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 
q ప్రకటించారు. రైతులు దురదృష్టవశాత్తూ మరణిస్తే రైతు 

బీమా కింద వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు 
వచ్చేలా చేసినట్టే, నేత కార్మికుడు చనిపోయినా అతడి 
కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల రూపాయలు 
పడతాయని సి.ఎం చెప్పారు. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని, 
నర్సింగ్‌ కాలేజీ, మార్కెట్‌ యార్డు, తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో 
పేదలకు 1820 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ 
డైవింగ్‌ అండ్‌ టైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని మంత్రి కె.టి. రామారావుతో కలసి 
ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో 
పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ 
ప్రసంగిస్తూ, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి త్వరలో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు 
చేస్తామన్నారు. 

“కొన్ని విషయాలు తలచుకుంటే బాధ అనిపిస్తది. గతంలో ఓసారి 
సిరిసిల్లలో రాత్రిపూట సమావేశం పెట్టి సిరిసిల్ల పట్టణం మీదుగా సిద్దిపేటకు 
పోతున్నం. గోడలమీద అప్పుడున్న = కలెక్టర్‌ “ఆత్మహత్య చేసుకోకండి. 
చావు పరిష్కారం కాదు.” అని రాయించిండు. గిన్నేండ్ల స్వాతంత్యం తర్వాత 
గివ్వా మనం చూసే దరిద్రం అని మేం అనుకున్నం. ఇక్కడ చేనేత కార్మికులది 
దారుణమైన పరిస్థితి. రోజూ చచ్చిపోయేది. ఇక్కడ చేనేత వాళ్ళున్నరు. 
మరమగ్గాల వాళ్ళున్నరు. వాళ్ళు రకరకాల పద్ధతుల్లో జీవిస్తున్నరు. వాళ్ళను 
ఆదుకోవడానికి ఏంచేద్దామా అని ఆలోచించినం. రాష్టంలో నిరుపేదలు 
పండుగరోజు కొత్త చీర కట్టుకోవడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతో 
“బతుకమ్మ చీరలు” అని స్కీం తెచ్చినం. చీరలు ఇక్కడ నేయిస్తున్నాం.” అని 
ముఖ్యమంత్రి చెప్పారు. 

బతుకమ్మ చీరలు సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు కొంత అన్నం 
పెట్టినయ్‌. కొంత ఆదుకున్నయ్‌. అగ్గిమీద నీళ్ళు చల్లినట్టు ఇప్పుడు కొంత 
రిలీఫ్‌ వచ్చింది.కేటీఆర్‌ దగ్గరే ఆ శాఖ ఉన్నది కాబట్టి ఆయన తిప్పలపడి 


మరమగ్గాలను మంచిగ చేపిచ్చుడో, కొంత పని 
ఇప్పిచ్చుడో చేసి ఆ కార్మికులకు కనీసం నెలకు రూ. 15 
వేల నుంచి రూ.20 వేల జీతం వచ్చేలా చర్యలు 


తెలంగాణ | ౩6 | ఆగస్టు 2021 


తీసుకున్నరు. కానీ, పూర్తిగా దరిద్రం పోలే. వాళ్ళ గురించి ఇంకా చాలా 
జరగాల్సిన అక్కెర ఉన్నది. అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే దేశంలో ఏ 
రాష్ట్రంలో లేనివిధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీమీద నూలు, రసాయనాలు, 
రంగులు అందజేస్తున్నామని సి.ఎం గుర్తుచేశారు. 


57 ఏళ్ళకే పింఛన్లు 


గత ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు నుంచి 57 ఏళ్ళు నిండిన 
వారిలో అర్హులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
నర్సింగ్‌ విద్యార్థులకు స్టెఫండ్‌ పెంచుతామని, త్వరలో రెండోవిడత గొ(ర్రెల 
పంపిణీ జరుగుతుందని సీ.ఎం ప్రకటించారు. 

ఆరేళ్ళలో రాష్టం వ్యవసాయ రంగంలో అద్భుతం జరిగిందని, వ్యవసాయ 
రంగంలో సంస్మరణల ఫలితంగా వలస వెళ్ళిన రైతులు వాపస్‌ వస్తున్నారని, 
ఇది తెలంగాణ తన పునాదిని మళ్ళీ బలంగా తయారు చేసుకుంటోందనే దానికి 
సంకేతమని సీ.ఎం. చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కేసీఆర్‌ 
ప్రయాణాన్ని ఆపలేరు. లక్ష్యం ఏర్పాటుచేసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టే, 
తెలంగాణ ముందుకు పోతోందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. 


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంతటికీ సాగునీరు 


గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్‌ 
జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ఎకరం, గోదావరి సాగునీటి జలాలతో 
అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అనంతరం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా 
మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల 
పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తెలిపారు. 

సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న 
అనంతరం, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సాగునీటి పారుదలపై సీఎం సమీక్షా 
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 
“గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగుభూములకు మళ్లించడానికి 
ప్రాణహితను ఆధారం చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 
సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలుపడి లివ్పుల ద్వారా సాగునీటిని 


ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం 
చేసుకుంటున్నాం. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి 
ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత 
పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి 
సామర్థ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరమున్నది. 
కరువు వచ్చినపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యత 
మరింత అర్థమవుతుంది. అటువంటి కరువు కష్టాలను 
అధిగమించడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టుకున్నం. ఇక 
నుంచి కరువుకు కాలానికి సంబంధం లేకుండా ఏ కాలం 
లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు 
చేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్‌. 
వాటిని ఎట్లా వాడుకుంటామనేదే తెలివితో ముడిపడి 
ఉంది” అని సీఎం అన్నారు. 

నీళ్లను ఎత్తిపోసి నిండుకుండలా జలాశయాలను 
నిర్మించుకున్న తర్వాత కూడా గోదావరి పరీవాహక 
ప్రాంతాలైన కరీంనగర్‌, వరంగల్‌, అదిలాబాద్‌, ఖమ్మం 
జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదని 
సీఎం అన్నారు. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న 
సిరిసిల్లా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి 
జలాలు మూలమూలనా ప్రవహించాలన్నారు. అందుకు 
చిన్నపాటి లిప్పలు ఏర్పాటు చేసుకొని వానాకాలం 
ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన 
ప్రదేశాలకు ఎత్తిపోసుకోవాలన్నారు. ఎత్తు మీదినుంచి 
తిరిగి గ్రావిటీ విధానం ద్వారా (మిషన్‌ భగీరథ పద్ధతిలో) 
సాగునీటిని పొలాలకు మళ్లించుకోవాలన్నారు. 

మిషన్‌ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని 
చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో 
వాటిని ముందుగా గోదావరి జలాలతో నింపు 
కోవాలన్నారు. ఈ రాడార్‌ పరిధిలో అన్ని చెరువులను 
నూటికి నూరు శాతం నింపాలని సీఎం తెలిపారు. “నేను 


తెలంగాణ | ౩7 | ఆగస్టు 2021 


కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే” అని 
స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి 
కరీంనగర్‌ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండలస్థాయి ఇరిగేషన్‌ అధికారులు 
కూర్చొని, సాగు నీరును మూలమూలనా ఎట్లా పారించాలో చర్చలు 
జరపాలన్నారు. కాంటూర్‌ లెవల్స్‌, ఎంఎండిఎల్‌తో సహా అన్ని రకాల 
సాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 
అన్ని నియోజకవర్గాల్లోని ఒక్క (గ్రామమూ, ఒక్క ఎకరమూ వదలకుండా 
తడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యేలు సహా 
ఇరిగేషన్‌ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. 

నెత్తిమీద నీళ్లు పెట్టుకొని కరీంనగర్‌ జిల్లా బాధపడటం సరికాదన్నారు. 
అప్పర్‌ మానేరు కరీంనగర్‌ జిల్లా వరదాయని అని, అప్పర్‌ మానేర్‌ కు పూర్వ 
వైభవం తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఇకనుంచి కరీంనగర్‌ జిల్లాలో 
రైతులు రోహిణీ కార్తెలోనే నాటు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా 
ప్రతినిధులదేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ టెయిల్‌ ఎండ్‌ ప్రాంతాల్లోనే నీటి 
లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రాజెక్టుల పక్కన, రిజర్వాయర్ల వెంట ఉన్న 
బాల్మొండ, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, 
కరీంనగర్‌, మానకొండూర్‌, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో 
నీరు లభించకపోవడమేమిటి అని ప్రశ్నించారు. ఎత్తైన ప్రదేశాల్లో కూడా నీరు 
అందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ప్రతి 
ఎకరానికి తెలివితో సాగునీటిని సాధించుకోవాలన్నారు. అధికారులు, 
ప్రజాప్రతినిధులు కూర్చొని నివేదికను సిద్ధంచేసి తనకు అందించాలని సేవేత 
తెలిపారు. 

మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు 
సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 
సీఎంను అభ్యర్థించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సన 
ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే 
మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లంతకుంట మండలంలోని 


అనంతగిరిని సందర్శిస్తానని సీఎం తెలిపారు. నిజాం 
సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాం 
సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి 
అధికారులను ఆదేశించారు. 


ఈ సమీక్షా సమావేశంలో ఐ.టి, మున్సిపల్‌ 
శాఖామంత్రి కేటీఆర్‌, ఆర్‌ అండ్‌ బి శాఖా మంత్రి వేముల 
ప్రశాంత్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ 
కుమార్‌, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భాను 
ప్రసాద్‌, రఘోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, 
సుంకె రవిశంకర్‌, విద్యాసాగర్‌ రావు, కోరుకంటి చందర్‌, 
జెడీ ఛైర్మన్‌ ఎన్‌. అరుణ కుమారి, ప్రభుత్వ ప్రధాన 
కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, సీఎం సెక్రటరి స్మితా 
సబర్వాల్‌, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, 
సిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, ఇ.ఎన్‌.సిలు 
వెంకటేశ్వర్లు, హరిరామ్‌, నీటిపారుదల అధికారులు 
శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఛీ 


తెలంగాణ | ౩8 | ఆగస్టు 2021 


Ry 


SEEN 


బాలానగర్‌ వంతెనతో 
ట్రాఫి సమస్యకు విముక్తి 


హైదరాబాద్‌లోని బాలానగర్‌లో నిర్మించిన ఆరు వరసల ప్లైఓవర్‌ 
(ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో 40 యేళ్ళ ట్రాఫిక్‌ సమస్యకు 
విముక్తి లభించినట్లయింది. ఈ వంతెన నిర్మాణంలో రెండేళ్ళుగా పాలుపంచు 
కున్న వనపర్తి జిల్లా మణిగల గ్రామానికి చెందిన శివమ్మ అనే కార్మికురాలి 
చేతులమీదుగా ఈ ఫై ఓవర్‌ ను ప్రారంభింపచేయడం ఓ విశేషం. 

ఈ సందర్భంగా రాష్ట ఐ.టి, పురపాలక శాఖల మంత్రి కె.టి.రామారావు 
మాట్లాడుతూ, తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరో అన్నట్టు, ఏ 
నిర్మాణం జరిగినా అందులో కూలీల శ్రమ ఎంతో ఉంటుందని, కానీ, దానిని 
ఎవరూ పట్టించుకోకుండా నేతలు మాత్రమే ప్రారంభోత్సవాలు చేస్తుంటారని 
అన్నారు. కార్మికులను గౌరవిస్తే మనకూ గౌరవం దక్కుతుందని అన్నారు. 
అందుకే ఈ వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న ఓ కార్మికురాలితో వంతెన 
ప్రారంభించుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ 
వర్ధంతిని పురస్కరించుకొని ఈ బాలానగర్‌ ప్లై ఓవర్‌కు ఆయన పేరు 
పెడుతున్నట్టు కె. టి.ఆర్‌ ప్రకటించారు. ఈ వంతెన నిర్మాణానికి 385 కోట్ల 
రూపాయలు కేటాయించినప్పటికీ, 275 కోట్లతోనే పూర్తయిందని మంత్రి 
చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌.ఎం.డి.ఎ చీఫ్‌ ఇంజనీరు బి. ఎల్‌. ఎన్‌. రెడ్డిని 
మంత్రి కె.టి.ఆర్‌ సన్మానించారు. 

హైదరాబాద్‌ అభివృద్దికి కేంద్రం మోకాలడ్డుతోందని, కేంద్ర సహాయ 
నిరాకరణ వల్ల నాలుగేళ్ళుగా నగరంలో స్మైవేల నిర్మాణం పూర్తి కావడం లేదని జరుగుతున్నాయని, విశ్వనగరం దిశగా హైదరాబాద్‌ ను 
కె.టి.ఆర్‌ చెప్పారు. ప్యాట్నీ నుంచి సుచిత్రా వరకూ, జూబ్లీ బస్టాండ్‌ నుంచి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. బాలానగర్‌ పై 
తుర్శపల్లి వరకూ రెండు స్మైవేలను నాలుగేళ్ళ క్రితమే ప్రతిపాదించి 4,000 ఓవర్‌ నిర్మాణంతో గత 40 ఏళ్ళుగా ఉన్న ట్రాఫిక్‌ సమస్య 
కోట్ల వరకూ నిధులను సమకూర్చడం జరిగిందని, మధ్యలో కొన్ని రక్షణ రంగ పరిష్మారమయిందని చెప్పారు. 
భూములున్నాయని కేంద్రప్రభుత్వం అనుమతినివ్వనందున వాటి నిర్మాణంలో ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస 
జాప్యం జరుగుతోందని అన్నారు. 30 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో యాదవ్‌, మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, శాసన 
ర్‌ విస్తరణ, స్మైవేలు, వంతెనలు నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు సభ్యుడు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు 
శ్రీకారం చుట్టామని మంత్రి కె.టి.ఆర్‌ వివరించారు. మొదటి విడతలో 6,000 నవీన్‌ రావు, సురభి వాణీదేవి, శంభీపూర్‌ రాజు, 
కోట్ల రూపాయల వ్యయంతో అండర్‌ పాస్‌లు, వంతెనల నిర్మాణాలు తదితరులు పాల్గొన్నారు. © 


తెలంగాణ | ౩9 | ఆగస్టు 2021 


ir 


తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, 
కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో 
ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ 
చేపట్టింది. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు దేశానికే 
ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన 
తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట ప్రభుత్వం 
చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ 
సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని క్‌ ఎం 
తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా 
ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు. mm వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి 
- ప్రభుత్వ కార్యాచరణ - రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం త అంశాల 
పై ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 
ఈ సందర్భంగా తెలంగాణలో రెండవ విడత గోరైల పంపిణీ కార్యక్రమాన్ని ణం 
నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అధికారులను సీఎం 
ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా ర్‌, 000కోట్ల రూపాయాలు ఖర్చుతో 
చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో 
రెండో విడత పంపిణీకోసం మరో 6, 000కోట్ల రూపాయలను మ. సిఎం 
తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశిం 
చారు. దాంతో మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల 
కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000కోట్ల 


ఇప్పటిదాకా తాము ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రపిల్లను పట్టుకొని 
పోయిన పాలకులే తప్ప, తమకు గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం 
సీఎం కేసీఆర్‌ మాత్రమేనని తెలంగాణ రాష్ట కురుమ సంఫుం స్పష్టం 
చేసింది. గొల్ల కురుమల గురించి ఆలోచించి వారి అభివృద్ధి కోసం 
వ ముఖ్యమంత్రి ఈ దేశంలో కేవలం కేసీఆర్‌ మాత్రమేనని, 
గత పాలనలో పేదరికంలో మగ్గిన తెలంగాణ కురుమలు స్వయం పాలనలో 
ధనికులుగా మారారని, అందుకు సీఎం విధానాలే కారణమని తెలంగాణ 


రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతే కాకుండా 
ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో 
కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతో పాటు 
యూనిట్‌ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు. 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “సమైక్య పాలనలో 
తెలంగాణ వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారు. అనుబంధ 
కులవృత్తులను నిర్లక్ష్యం చేసి ధ్వసం చేశారు. నాడు తెలంగాణ 
రాష్టంలో గ్రామీణ జీవన ముఖచిత్రం కుప్పకూలిపోయిన 
పరిస్థితి. నాటి పాలకులకు తెలంగాణ సబ్బండ వర్గాల వృత్తి 
జీవనంలోని ప్రత్యేకత, వైవిధ్యం అర్థం కాలేదు, వారికి ఆ సోయి 
కూడా లేదు. అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన బీసీ వర్గాలను 
అల్లుకొనే తెలంగాణలో కుల వృత్తుల జీవనం కొనసాగింది. 
ఉత్పత్తి, సేవా రంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండ వర్గాలు 
కొనసాగించే కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడి 
వుంటది. అవన్నీ కూడా వ్యవసాయాన్ని అల్లుకొని కొనసాగు 
తాయి. ఉత్తర భారత దేశంలో మాదిరి కాకుండా వృత్తి 
కులాలన్నీ బీసీ వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణకు 
ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను గుర్తించిన నూతన తెలంగాణ 


కె.సి.ఆర్‌. విధానాలతో 
ధనికులమయ్యాం 


కురుమ సంఘం తెలిపింది. 

గొరెల యూనిట్‌ ధరను పెంచడమే కాకుండా, 
రూ. ఆరు వేల కోట్లతో తమకు రెండవ విడత గొర్రెలను 
పంపిణీ చేస్తున్నందుకు ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట 
కురుమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సీఎంను కలిసి 
కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట 
కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రధాన 
కార్యదర్శి బండారు నారాయణ, సంఘం నాయకులు 
కె. నర్సింహ, అరుణ్‌ కుమార్‌, నగేశ్‌, ప్రకాశ్‌ తదితరులు 
పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 
“తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ 
సంకల్పం. అదే మూ సిద్ధాంతం. గత పాలకుల 
మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి 


తెలంగాణ | 40 | ఆగస్టు 2021 


ప్రభుత్వం వారందరికీ అండగా నిలిచింది. మిషన్‌ కాకతీయ పథకం mn 
మొదలైన నూతన తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రస్థానం, సాగు నీరు వ్యవస్థలను 
మెరుగుపరిచింది. గ్రామానికి ఆదేరువుగా వున్న చెరువును నిత్య జలాలతో నింపి 
సజీవంగా వుంచి, ధ్వంసమైన కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా ఏడేండ్ల పాటు 
రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని 
అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది” అని సీఎం వివరించారు. 
తెలంగాణలో గొల్ల కురుమలు, యాదవుల కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ 
కార్యక్రమం, బెస్తలు ముదిరాజుల కులవృత్తి అభివృద్ధికోసం అమలు చేస్తున్న చేపల 
పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని సీఎం తెలిపారు. 
“వ్యవసాయం తరువాత పెద్ద ఎత్తున ఆధార పడిన కులవృత్తి చేనేత రంగం. ఒకనాడు 
బ్రాహ్మణులతో సమానంగా ప్రజల నుండి గౌరవాన్ని పొందిన పద్మశాలి వర్గం నాటి 
సమైక్య పాలనలో ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలైపోయింది. వలస పాలకుల 
వరుస నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి, ప్రభుత్వ చిత్తశుద్ధితో, మంత్రి 
కేటీఆర్‌ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నది. గాయాల పాలైన 
చేనేత వృత్తి గాడిన పడుతున్నది. అదే సందర్భంలో కల్లు గీత వృత్తి ద్వారా జీవనం 
సాగిస్తున్న గౌడలు సహా, నాయి బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి 
వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన 
నడిపిస్తున్నది” అని సీఎం తెలిపారు. 


ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. రాష్టం 
బాగుపడాలనేదే మా లక్ష్యం. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 
సంవత్సరమే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించినం. అప్పుడు 
వ ఎన్నికలున్నయి? మాది ఎన్నికల విధానం కాదు, తెలంగాణ సకల జనులు 
సుఖంగా ఉండాలనేదే మా విధానం. తెలంగాణ సబ్బండ వర్గాల అభ్యున్నతే 
లక్ష్యంగా కొనసాగిస్తున్న పథకాలు ఎల్లకాలం కొనసాగేలా రూపొందించాము. 
తెలంగాణ రాకముందు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్నం కానీ 
ఇప్పుడు పల్లె పల్లెనా పంట పొలాలు పచ్చగ మెరుస్తున్నయి” అని సీఎం 
స్పష్టం చేశారు. గొర్రెల పెంపకానికి గ్రామాల్లో షెడ్ల నిర్మాణం కోసం ఆలోచన 
చేస్తున్నామని సీఎం అన్నారు. యాదవులు, గొల్ల కురుమలకు ఆత్మగౌరవ 
భవనాల నిర్మాణం చేపట్టామని సీఎం అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని 
విధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని, గొర్రెల 
పాపులేషన్‌లో నేడు తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి 
చేరుకున్నదని వ సఎం అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం 
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ఎన్ని ఆటంకాలెదురైనా మరింత 
పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే వుంటుందని సీఎం 
పునరుద్దాటించారు. @ 


Lf 
గొర్రెల యూనిట్‌ పెంచిన ధరను రూ. 1,75,000గా సీఎం 
నిర్ణయించారు. ఇప్పటికే డీడీలు కట్టివున్న 14 వేల మంది 
అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపచేయాలని సీఎం అధి 
కారులను ఆదేశించారు. రాజస్తాన్‌ను అధిగమించి, రక్‌ వా 
లేషన్‌లో తెలంగాణ దేశంలో నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్న 
దని సీఎం తెలిపారు. చేపల పెంపకం వృత్తిని నిర్వహించే 
బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం రాష్ట్ర 
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది అని సీఎం అన్నారు. 
మత్స్య సంపద రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న 
దన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత 
తెలంగాణలోని రిజర్వాయర్‌లు నిండి చెరువులు, కుంటలు 
జలకళను సంతరించుకున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం 
చేస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తున్న 
దన్నారు. ప్రతీ గ్రామంలోని చెరువులో మత్స్య సంపద పెద్ద 
ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు. గతంలో ఇతర 
ప్రాంతాల్లో నుంచి తెలంగాణకు చేసుకునే చేపల దిగుమతి 
తగ్గిందన్నారు. సముద్ర ప్రాంతాలకు దూరంగా వున్న దేశంలోని 
పలు పట్టణాలు నగరాల్లో చేపల ఎగుమతి కోసం చర్యలు 
చేపట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో చెరువుల్లో చేపల 
ఉత్పత్తి ప్రక్రియను మత్స్యశాఖ పర్యవేక్షణలోనే వుంటుందన్నారు. 
చేపల పెంపకం సొసైటీలో 18 ఏండ్లు నిండిన అర్హులైన 
యువకులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. 


ఇతర కులాలకు అభివృద్ధి ఫలాలు: 


అదే సందర్భంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం 
కొనసాగిస్తున్న మున్నూరుకాపులు సహా వడ్రంగి, కమ్మరి, 
కుమ్మరి వృత్తి కులాలకు కల్లు గీత వృత్తి ద్వారా జీవనం 
సాగిస్తున్న గౌడలు, నాయి బ్రాహ్మణ, రజక తదితర వృత్తి 
కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ 
వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన ప. ౨ 
అని సీఎం తెలిపారు. బీసీ వృత్తి కులాల అభివృద్ధిపైన 
నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు హరీష్‌ రావు, 
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ 
రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, 
రాజశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రామకృష్ణా 
రావు తదితరులు పాల్గొన్నారు. న 


తెలంగాణ | 41 | ఆగస్టు 2021 


రాష్ట్రంలో భారీగా 


ఫుడ్‌ ప్రాసె 


రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని 
మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న 2022-23 
సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు 
చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని, 
ఇందులో భాగంగా ఆయిల్‌ పామ్‌ సాగుచేసే రైతులకు 
ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ 
ఛి సంవత్సరం ఎకరాకు రూ.5,000, మూడవ సంవత్సరం 
ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం 
కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ, 
అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌ తో పాటు పంచాయితీరాజ్‌, 
రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖల సహాయంతో ఆయిల్‌ పామ్‌ 
మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్‌ సూచించింది. 


ఆయిల్‌ పామ్‌ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి 
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం, 
కోస్టారికా, మలేషియా, థాయ్‌ లాండ్‌, ఇండోనేషియా తదితర దేశాలలో 
పర్యటన చేపట్టాలని కేబినెట్‌ ఆదేశించింది. ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ 
యూనిట్లకు, తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ ఎంటర్‌ 
ప్రెన్యూర్‌ అద్వాన్స్‌మెంట్‌ (టిఎస్‌.ఐ.డి. ఈ. ఏ), తెలంగాణ స్పెషల్‌ కుడ 
ప్రాసెసింగ్‌ జోన్ల (టి. ఎస్‌. ఎఫ్‌. పి.జెడ్‌) నిబంధనల (ప్రకారం అందించే 
ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్‌ సూచించింది. 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రెండు 
రోజుల పాటు మంత్రి మండలి సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ 
శాఖకు సంబంధించిన విషయాలపై కేబినెట్‌ చర్చించింది. ఈ సందర్భంగా 
గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం 
దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయ శాఖ మంత్రి 
సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్‌ కు సమ(గంగా 
వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు, 
ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాల పై కేబినెట్‌ చర్చించింది. 

గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె నేటి స్వయం 
పాలనలో ఎట్టున్నది అనే విషయాలను ముఖ్యమంత్రి సమావేశంలో 


సింగ్‌ యూనిట్లు 


చర్చించారు. గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ 
ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను సవర 
ప్రస్తావించారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన 
విద్యుత్తును అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి 
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువు 
లకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మళ్లించిన 
దన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్క ఎకరమూ వదల 
కుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను 
రైతులు సాగుచేయడం ప్రారంభించారన్నారు. దాంతో 
పెద్దఎత్తున రాష్టంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం 
పెరిగిందన్నారు. 

అదే సమయంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 
పంట పెట్టుబడి సాయం రైతుబంధు సహా సకాలంలో 
ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, తదితర 
వ్యవసాయ రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం 
చేపట్టిందన్నారు. ఇట్లా అన్ని రకాల చర్యల ఫలితంగా, 
గత సంవత్సరం 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో, 
రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగిందని సీఎం తెలిపారు. 
దాంతోపాటు రైతుకు ఎటువంటి కష్టాలు రాకుండా 
కరోనా కష్ట కాలంలో (గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వమే 
ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సీఎం తెలిపారు. 


తెలంగాణ | 42 | ఆగస్టు 2021 


ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరి ధాన్యాన్ని 
పఠడించ పరిస్థితులు రాష్టంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం 
ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సీఎం సూచించారు. అందుకు 
అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్‌ చేయడంపై పూర్తిస్థాయిలో 
దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ప్రస్తుత వానాకాలం కోటీ నలబై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు 
జరగనున్నదని, వరి, పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండనున్నాయని సీఎం 
తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్ధ్యాన్ని మరింతగా 
పెంచుకోవాలన్నారు. రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని, 
నూతనంగా రైస్‌ మిల్లులు, పారబాయిల్డ్‌ మిల్లులను గణనీయంగా స్థాపించాల 
న్నారు. ఇందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని 
పరిశ్రమల శాఖను సీఎం ఆదేశించారు. 

రైతులకు సమ(గంగా శిక్షణ ఇవ్వడానికి కావలసిన అన్ని సౌకర్యాలను 
వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సీఎం 
స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని 
అందుకు అవసరమైన రీతిలో అధికారులను, నిపుణులను జోడించి 
నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సేన్రేతై 
అధికారులను ఆదేశించారు. 

పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు 
ఖాలీగా ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది. 
పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లో భాగంగా మిల్లింగ్‌ చేసి ఎక్కడ 
డిమాండ్‌ ఉంటే అక్కడికి సరఫరా చేయాలన్నది. ఈ దిశగా అన్ని చర్యలు 
తీసుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత 
రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేబినెట్‌ సూచించింది. 
నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను 
ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది. 


కేవినెట్‌ సబ్‌ కమిటీ 


రాబోయే రోజుల్లో రాష్టంలో ధాన్యం ఉత్పత్తి 
పెరుగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్‌, 
మార్కెటింగ్‌ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు 
తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి 
నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు 
చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్‌ 
కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్‌, హరీశ్‌ 
రావు, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ 
కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి 
సభ్యులుగా ఉంటారు. 
ఫుడ్‌ (దణసింగ కాలని 

‘తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ” కి కేబినెట్‌ 
ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు 
రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్రజ 
ప్రాసెసింగ్‌ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని 
కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 
కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు 
తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్స్‌ ఏర్పాటు చప 
2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 
ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని 
అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. 

ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు 
వచ్చే జెత్సాహికులకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ మార్గ 
దర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ 
నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని నుకరిఠబి ఏర్పాటు 
వసన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే 
అభివృద్ధి చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు 
అందులో భూమిని కేటాయించాలని నిర్ణయించారు. 

తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని 
ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 3 లక్షల 
మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. 
విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్‌ 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక 
ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. 

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా “ప్లగ్‌ 
అండ్‌ ప్లే పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని 
నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, 
నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ విధా 
నాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది. 

రైస్‌ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ 
పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, 
పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, 


తెలంగాణ | 43 | ఆగస్టు 2021 


డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు 
చేయాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వతతు పహల్‌ 
జోన్‌ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని 
మంత్రివర్గం నిర్ణయించింది. 

ఈ పాలసీలో రూపొందించిన మార్గదర్శకాలపై కేబినెట్‌ చర్చించింది. రాష్ట్ర 
నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, 
ఉద్యాన, పశుసంవర్థక, వంట. మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని 
ప్రాసెసింగ్‌ చేసేందుకు రాష్టంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని 
కేబినెట్‌ నిర్ధారించింది. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్‌ ముందుకు 
సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు 
ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని, వుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ద్వారా, 
గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని 
నిర్ణయం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా 
ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల 
స్‌ దారి తీస్తుందని కేబినెట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. 

గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక ae 
ప్రభుత్వం ప్రోత్సాహం sens రాష్ట్రంతో ద రం ప్రా 
చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్‌ 
ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. 


ఈ ప్రోత్భావాకాల్లో భాగంగా వుడ్‌ ట్రాసెనింగ్‌ జోన్లలో స్థాపించే యూనిట్లకు 
వలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 


+ కరెంటు సన్సీడీని ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 5 
సంవత్సరాల దాకా అందిస్తారు. 

+ పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్‌ లోన్‌ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 
శాతం వడ్డీని (రెడు కోట్లకు మించకుండా) రీయింబర్స్‌మెంట్‌ 

* మార్కెట్‌ కమిటీకి చెల్లించాల్సిన పావు ఏడు సంవత్సరాల కాలం వరకు 
100 శాతం రీయింబర్స్‌ మెంట్‌ 


Ta 


జు 


ఈ* ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర 
లాజిస్టిక్స్‌ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా 
భూమిని కేటాయించి వ తోడ్పాటు. 
వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనపు 

ప్రోత్సాహకాలం దించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 


పైన తెలిపిన సాధారణ 


ప్రోత్సాహకాలకు అదనంగా: 


+ 15 శాతం మూలధనాన్ని(20 లక్షలకు మించకుండా) 
మంజూరు. 

+ మూలధనం లోన్‌ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 
శాతం రీయింబర్స్‌ మెంట్‌ (85 శాతం) (రెండు కోట్ల 
వడ్డీకి మించకుండా) 

* అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి 
కొనుగోలు ధర మీద 38 శాతం సబ్సిడీ (20 లక్షలకు 
మించకుండా సబ్సిడీ) 
స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు 

(ఎఫ్‌.పీ.ఓ) కూడా అదనపు ప్రోత్సాహకాలు 

అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా 

(పైన తెలిపిన సాధారణ ప్రోత్సాహకాలకు అధనంగా) 

4+ 15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి 
మించకుండా) 

+ మూలధనం లోన్‌ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 
శాతం రీయింబర్స్‌ మెంట్‌ (80 శాతం) (రెండు కోట్ల 
వడ్డీకి మించకుండా) 

+ భూమి విలువ మీద 38 శాతం వరకు సబ్సిడీ (20 
లక్షలకు మించకుండా) 


తెలంగాణ | 44 | ఆగస్టు 2021 


“oll న 


“తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీ 


పారిశ్రామిక, ఈ-కామర్స్‌, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి 
సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్‌ రంగాన్ని 
ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, 
వాణిజ్య శాఖ రూపొందించిన 'తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసి'కి కేబినెట్‌ ఆమోదం 
తెలిపింది. 

కరోనా నేపథ్యంలో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు 
అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్‌ రంగం ఎంతగానో ఉపయోగపడ్డదని, 
అంతర్జా తీయ ఈ-కామర్స్‌ సంస్థలు లాజిస్టిక్‌ రంగాన్ని వినియోగించుకుని 
ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నా యని కేబినెట్‌ గుర్తించింది. 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ 
అభివృద్ధిలో ఆయా ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు 
చేర్చడానికి లాజిస్టిక్స్‌ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్‌ 
అభిప్రాయపడింది. 

వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి, తద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 
యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అదనపు వాణిజ్యానికి లాజిస్టిక్‌ రంగాభివృద్ధి 
ఎంతో అవసరం అని గుర్తించింది. 
డ్రై పోర్టు ఏర్పాటు 

రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు, డై పోర్టులు, ట్రక్‌ డాక్‌ పార్కింగ్‌ 
సహా తదితర లాజిస్టిక్స్‌ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని 
కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారుగా 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో 
డై పోర్టును (మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు 
చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

రాష్ట్రంలో ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్‌ శాఖ 
అనుసంధానంతో, సనత్‌నగర్‌లో ప్రస్తుతమున్న కాంకర్‌ ఐసిడి తరహాలో కొత్తగా 
మరో రెండు ఇంటిగ్రేటెడ్‌ కంటైనర్‌ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి, 
బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరి, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 
ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం కోసం అంతర్జాతీయ 
స్థాయిలో టాస్క్‌ సహాయంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ను స్థాపించాలని కేబినెట్‌ 
నిర్ణయించింది. అన్నిరకాల రంగాలకు చెందిన వస్తువుల నిల్వ సామర్థ్యం 
పెంచుకోవడానికి లాజిస్టిక్స్‌ పాలసీ చేయూతనిస్తుందని కేబినెట్‌ అభిప్రాయ 
పడింది. తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 
జిల్లాల్లో లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 

మట్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు, వేర్‌ హౌజ్‌ లను ఏర్పాటు చేసే బెత్సాహిక 
పారిశ్రామిక వేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్‌ 


నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్‌ 
ణు ౨ (స) 

రంగాభివృద్ధి ద్వారా పత్యక్షంగా 1 అక్ష ముంటిక్స 
పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, 
అందుకు గాను రాష్ట్రానికి దాదాపు 10 వేల కోట్ల 
రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు 
చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్‌ సూచించింది. 


వివిధ శాఖలలో ఖాళీల వివరాలు 


కేబినెట్‌ సమావేశానికి హాజరైన అన్ని శాఖల 
కార్యదర్శులు, వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగుల వివరా 
లను ఖాళీల వివరాలను కేబినెట్‌ కు అందించారు. (ప్రతి 
విభాగంలో మంజూరీ అయివున్న పోస్టుల సంఖ్యను, 
వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలతో పాటు 
అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు, జెట్‌ సోర్సింగ్‌ 
ఉద్యోగుల వివరాలను కూడా కేబినెట్‌ ముందుంచారు. 

కొత్త జోనల్‌ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని 
రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల 
వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, 
వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ 
చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని 
అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. 

సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న 
అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో 
ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల 
అవసరం పడుతున్నదని కేబినెట్‌ అభిప్రాయపడింది. అదే 
సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం 
లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ 
వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచిం 
చింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను 
తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను 
ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని, 
ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల 
కార్యదర్శులను, అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. 

రెండు రాష్ట్రాల నుమ ఉద్యోగుల విభజన 
పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా 
ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్‌ 
తెలిపింది. ఇంకా కూడా మిగిలిపోయిన 200 నుంచి 
300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రా నుంచి తీసుకు 
రాబోతున్నామన్నది. ఈ అన్ని సందర్భాలను దృష్టిలో 
ఉంచుకుని, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ 
కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే 
గుర్తించి కేబినెట్‌ సబ్‌ కమిటీకి నివేదిక అందచేయాలని, 
మంత్రి మండలి అధికారులను ఆదేశించింది. 

అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను 
క్రోడీకరించి జిల్లాల వారీగా, విభాగాల వారీగా సంకలనం 
చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. + 


తెలంగాణ | 45 | ఆగస్టు 2021 


నేతన్నకు 
నైపుణ్య శిక్షణ 


రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా 
అభివృద్ధి పరచేందుకే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం 
కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఐటి, 

గీత పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల 
తారకరామారావు అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 

10వ రోజున నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి 
కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 


జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల చిన్న పిల్లల ఐ.సి.యు. వార్డును 
కె.టి.ఆర్‌ ప్రారంభించారు. రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత 
మార్కెట్స్‌ రూ. 20 లక్షలతో జిల్లాలో అమర వీరుల స్థూపం ఏర్పాటు, 
రూ.159.54 లక్షల రూపాయలతో అంబేద్మర్‌ కూడలి నుండి వీర్‌సావర్శర్‌ 
కూడలి వరకు పాదచారులకు రోడ్డుతో పాటు, సుందరీకరణ పనులకు 
శంకుస్థాపనలు చేశారు. 
చేనేత వస్త్రాలకు అపురూప నిలయమైన నారాయణ పేట చేనేత 
కార్మికులకు ఉపాధి కల్పించి అన్ని విధాల ఆడుకోవడానికి శింగారం చౌరస్తా 
దగ్గర 2.8 ఎకరాలలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 
చేనేత నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి కేంద్రానికి మంత్రి కె.టి.ఆర్‌ శంకుస్థాపన చేశారు. 
పట్టణ ప్రగతిలో భాగంగా 80 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 
చిన్న పిల్లల పార్క్‌ రూ. 1.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్‌ పార్క్‌ను 
ప్రారంభించారు. మహానగరంలో ఉన్నంత అందంగా ఈ పార్కులను 
తీర్చిదిద్దినందుకు జిల్లా కలెక్టర్‌, శాసన సభ్యులను మంత్రి కె.టి.ఆర్‌ 
అభినందించారు. 
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, 
పక్కనున్న ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి 
కార్యక్రమాలు తెలంగాణా రాష్టంలో అమలు చేయడం జరుగుతోందని 
తెలియజేశారు. రైతుబంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి 24 గంటల విద్యుత్‌ 
సరఫరా, మిషన్‌ భగీరథ, కే.సి.ఆర్‌. కిట్లు వంటి సంక్షేమ పథకాలపై 
వివరించారు. త్వరలోనే చేనేత కార్మికులను ఆదుకోడానికి చేనేత బీమ పథకాన్ని 
ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత 


తెలంగాణ | 46 | ఆగస్టు 2021 


కార్మికులకు 5 లక్షల బీమా సౌకర్యం ఉచితంగా అంద 
జేయడం జరుగుతుందన్నారు. నారాయణ పేట జిల్లాకు 
శాశ్వత సాగు నీటికి కర్వేన రిజర్వాయరు పూర్తి చేసి 
కాలువ ద్వారా కృష్ణా జలాలను అందించేందుకు కృషి 
చేస్తామన్నారు.. తెలంగాణకు న్యాయబద్దంగా రావలసిన 
కృష్ణ జలాలను తీసుకురావడానికి పొరుగు రాష్ట్రంతోనే 
కాదు అవసరమైతే దేవునితోనైన సరే పోరాడేందుకు 
వెనుకాడమని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. 

ఆగస్టు 10వ తేదిన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి 
ఎత్తి పోతల ప్రాజెక్టు పై ప్రజాభిప్రాయ సేకరణ చేయటం 
జరుగుతుందని అప్పుడు ఇక్కడి రైతులందరూ ఆ 
ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్చు ఇవ్వాలని కోరారు. 


నారాయణపేట జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు 
చేయడం జరుగుతుందని ఇందుకు కనీసం 250 
ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని గుర్తించి అప్పగించా 
ల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సూచించడం జరిగిందన్నారు. 
జిల్లాకు నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనం, యస్పి 
కార్యాలయ భవనాలకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు 
మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే అవసరమైతే 
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన 
చేయించడం జరుగుతుందని, వెల్లడించారు. స్థానిక 
శాసన సభ్యుల కోరిక మేరకు జిల్లాకు విద్య, వైద్యం 
రంగాలలో అవసరమైన మేరకు పూర్తి సహాయ సహకారం 
అందజేయడం జరుగుతుందని (ప్రకటించారు. (ప్రతి 
ఒక్కరు దొరికిన ప్రతి చోట మొక్కలు నాటి జిల్లాను హరిత 
నారాయాణపేటగా తీర్చిదిద్దుకోవాలని, అందుకు ప్రజలు 
తమవంతు కృషి చేయాలని తెలిపారు. సైన్సు పార్కు దగ్గర 
మంత్రి మొక్కను నాటారు. 

ఈ కార్యక్రమంలో అబ్బారి, క్రీడలు, పర్యాటక శాఖ 
మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణా 
రాష్ట్రం రాక ముందు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 
కనీస మంచినీరుకు కొట్లాడే పరిస్థితి ఉండేదని, 
తెలంగాణా రాష్టం వచ్చాక ఇంటింటికి కుళాయి ద్వారా 
మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచినీరు 
అందించడం జరుగుతోందని తెలిపారు. ఒకప్పుడు 
రైతులు వర్షాలు లేక, కరెంటు లేక అవస్థలు పడి 
వలసలు వెళ్ళేవారని ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టె 
స్థాయికి మన రైతులు ఎదిగారని పేర్కొన్నారు. 
పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నారాయణ పేటకు 
సాగు నీరు తీసుకువస్తామని అన్నారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ 


రెడ్డి మాట్లాడుతూ, కరోనా వచ్చి రాష్టం 
ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొ 
న్నప్పటికి రైతులకు రైతుబందు సహాయం 
కింద రాష్టంలో రూ. 7,560 కోట్ల 
రూపాయలను రైతుల ఖాతాల్లో జమ 
చేయడం జరిగిందని ప్రకటించారు. 
రాష్టంలో ఎక్కడా సంక్షేమ పథకాలు 
ఆగలేదని, (గామ పంచాయతీలకు, 
మున్సిపాలిటిల అభివృద్ధికి నిధులు ప్రతి 
నెల విడుదల చేయడం జరుగుతోందని 
తెలిపారు. 

స్థానిక శాసన సభ్యులు యస్‌. 
రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ 
రాష్టం వచ్చాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి 
కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, వెనుక బడిన నారాయనపేట 
జిల్లాలో అనేక అభివృద్ధి కార్యకమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇతర 
జిల్లాలకు ఏమాత్రం తీసిపోకుండా జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో అనేక 
కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కరోనాతో రాష్ట్రంలో చాలా జిల్లాలు 
సతమతమైతే అత్యల్ప కరోనా కేసులు కలిగిన జిల్లాగా నారాయణపేట ఉందని 
తెలిపారు. 

ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ డి. హరిచందన పట్టణ ప్రగతిలో 
భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. 
పట్టణంలోని అన్ని వార్డులను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి 
కలియతిరిగి ఆయా వార్డులలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి 
తీర్మానాలు ఇసుకొవఢరి జరిగిందన్నారు. రోజుకో కార్యక్రమం చేపట్టి సమస్యల 
పరిష్కారం చేయడం జరిగిందన్నారు. ఒక రోజు విద్యుత్‌ పవర్‌ డే నిర్వహించి 
తుప్పు పట్టిన, Bons (1015 విద్యుత్‌ స్తంభాలను మార్చడం జరిగిందని, 
అవసరమైన చోట ట్రాన్స్‌ ఫార్మర్లు బిగించడం, వేలాడుతున్న విద్యుత్‌ తీగలను 
బిగించే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. బృహత్తర పట్టణ ప్రకృతి 
వనంలో భాగంగా ౩ ఎకో పార్ములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


| Mr 111] కస్‌! టలు 


ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేందుకు పకడ్బందిగా 
ప్రణాళికలు చేసి ప్రతి రోజు చెత్తను సేకరించడం 
జరుగుతుందన్నారు. అన్ని మున్సిపాలిటిల్లో సేగ్రిగేషన్‌ 
'షెద్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందని , ఇకనుండి 
తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులను సేగ్రిగేషన్‌ షెడ్‌లో 
తాయారు చేసేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగు 
తుందన్నారు. 

హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం 
48 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం 
జరిగిందని ఇప్పటికే 55శాతం పూర్తి చేయడం జరిగిం 
దన్నారు. జిల్లాలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం 
పూర్తి చేసి ఓడియఫ్‌ ప్లస్‌ అవార్డును తీసుకోవడం 
జరిగిందని తెలిపారు. అనంతరం ఉత్తమ మున్సిపల్‌ 
వర్మరుగా కిశ్తమ్మను మంత్రి చేతుల మీదుగా సన్మానం 
చేశారు. మహిళా సమాఖ్య సంఘాలకు బ్యాంకి లింకేజి 
కింద రూ. 5 కోట్ల రుణాల చెక్కును మహిళా సంఘాల 
సభ్యులకు అందజేశారు. చేతనా స్వచ్చంద సంస్ధ, కలెక్టర్‌ 
నిధులతో పాఠశాలలకు డిజిటల్‌ తరగతులకై 120 
టెలివిజన్‌లు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మన్నె 
శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌, మండలి 
విప్‌ దామోదర్‌ రెడ్డి, మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ్‌ 
రెడ్డి, సురభి వాణి దేవి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ వనజమ్మ, 
మహబూబ్‌ నగర్‌ జద్చి ఛైర్మన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, మక్తల్‌ 
శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, కోడంగల్‌ శాసన 
సభ్యులు పట్నం నరేందర్‌ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు 
ఆలా వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆలంపూర్‌ శాసన సభ్యులు డా. 
అబ్రహం, మున్సిపాల్‌ ఛైర్మన్‌ అనసూయ గందే, వైస్‌ 
ఛైర్మన్‌ హరినారాయణ భట్టాడ్‌, ప్రిన్సిపాల్‌ సెక్రెటరి శైలజ 
రామయ్యర్‌, సి.డియం.ఎ సత్యనారాయణ, అదనపు 
కలెక్టర్‌ కే. చంధ్రా రెడ్డి, డి.సి.సి.బి. ఛైర్మన్‌ నిజాం పాషా 
తదితరులు పాల్గొన్నారు. © 


తెలంగాణ | 48 | ఆగస్టు 2021 


వరంగల్‌ జిల్లా వరదాయిని 


సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు 


కొత్తగా ఏర్పాటు అయిన ములుగు జిల్లా తుపాకులగూడెం గ్రామం సమీ- 
పాన గోదావరి నది పైన నిర్మించిన సమ్మక్క బ్యారేజి నిర్మాణం పూర్తి అయి 
ప్రారంభానికి తయారుగా ఉన్నది. మేడారం వద్ద కొలువై ఉన్న వన దేవత 
సమ్మక్క పేరు ఈ బ్యారేజీకి పెట్టడం జరిగింది. గోదావరిలో ఇంద్రావతి కలిసే 
సంగమానికి 21 కిమీ, దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌ కు 5 కి.మీ. దిగువన ఈ 
బ్యారేజి నిర్మాణం జరిగింది. 

సమ్మక్క బ్యారేజి నిర్మాణం 2018 లో ప్రారంభం అయి 2021 మే నెల 
నాటికి పూర్తి అయ్యింది. 1,242 మీటర్ల పొడవు, 59 స్పిల్‌ వే గేట్లు కలిగిన 
సమ్మక్క బ్యారేజీలో 83 మీటర్ల ఎఫ్‌ ఆర్‌ ఎల్‌ వద్ద 7 టిఎంసిల నీరు నిల్వ 
ఉంటుంది. బ్యారేజి నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం వద్ద ఇరువైపులా 
తెలంగాణ రాష్టం ఉండడం వలన బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రా నుంచి 
గాని, ఛత్తీస్‌ ఘర్‌ నుంచి గాని ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ 
స్థలంలో బ్యారేజి నిర్మాణానికి అనుకూలమైన పునాది నేల, బ్యారేజి పొడవునా 
ఒక్క తీరుగా లేకపోవడం వలన ఇంజనీర్లు ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించి 
బ్యారేజి నిర్మాణాన్ని మూడు సంవత్సరాలలో పూర్తి చేయడం విశేషం. బ్యారేజి 
డిజైన్లు అన్నీ కూడా రాష్ట్ర సాగునీటి శాఖలో భాగంగా ఉన్న సెంట్రల్‌ డిజైన్స్‌ 
ఆర్గనైజేషన్‌ ఇంజనీర్లు అందజేసినారు. గతంలో ఈ సంస్థ ఇంజనీర్లే కాళేశ్వరం, 


పాలమూరు రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టులకు 
కూడా డిజైన్లు అందజేసినారు. 


సమ్మక్క బ్యారేజి లక్ష్య 0 


దేవాదుల ప్రాజెక్టుకు ఒక స్థిరమైన నీటి తావును 
ఏర్పాటు చేయడమే సమ్మక్క సాగర్‌ "బ్యారేజి ఉద్దేశ్యం. 
నీటి తావు లేకుండా కేవలం గోదావరిలో నీటి ప్రవాహాలు 
ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసే విధంగా దేవాదుల ప్రాజెక్టును 
రూపకల్పన చేయడం గత ఉమ్మడి పాలకులు చేసిన 
అతిపెద్ద తప్పిదం. ఒక చిన్న వాగుపై ఎత్తిపోతల పథకం 
రూపొందించేటప్పుడు కూడా అక్కడ ఒక మడుగు ఉందో 
లేదో చూసుకోవడం ఒక ఆనవాయితీ. కానీ 6 లక్షల 
ఎకరాలకు సాగునీరు అందించే దేవాదులకు మాత్రం ఈ 
సౌలతు లేకపోవడం ఒక విచిత్రం. ఉమ్మడి రాష్ట 
పాలకులకు, _ గోదావరిపై ఎటువంటి అడ్డుకట్ట 
నిర్మించడానికి సుముఖంగా లేకపోవడమే అసలు 


కారణం. గోదావరి జలాలు నేరుగా రాజమండ్రికి 


తెలంగాణ | 49 | ఆగస్టు 2021 


దిగువన ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీకి (ప్రవహించాలి. 
అక్కడ నుంచి రెండు వైపులా కాలువల ద్వారా గోదావరి డెల్దా ఆయకట్టుకు 
సమృద్దిగా నీటి సరఫరా చేయాలి. అందు కోసమే తెలంగాణ ప్రాజెక్టులకు 
ఉమ్మడి రాష్ట్రమే కేటాయించిన 967. 94 టిఎంసిల నీటిని సంపూర్ణంగా 
వినియోగించుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టలేదు. సమ్మక్క బ్యారేజి 
నిర్మాణంతో దేవాదుల ప్రాజెక్టుకు శాపంగా మారిన ఆ లోపాన్ని సవరించినట్టు 
అయ్యింది. 

ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాంసాగర్‌ తర్వాత గోదావరిపై మరే ప్రాజెక్టు లేదు. 
తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత శ్రీరాంసాగర్‌ దిగువన సదర్‌ మాట్‌ బ్యారేజి 
(1.50 టిఎంసిలు), ఎల్లంపల్లి బ్యారేజి (20 టిఎంసిలు), పార్వతి బ్యారేజి 
(8.88 టిఎంసిలు), సరస్వతి బ్యారేజి (10.87 టిఎంసిలు), లక్ష్మీ బ్యారేజి 
(16.17 టిఎంసిలు), సమ్మక్క బ్యారేజి (7 టిఎంసిలు), సీతమ్మ సాగర్‌ (35 
టిఎంసిలు) బ్యారేజిలను రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో 
సదర్‌ మాట్‌, సీతమ్మ సాగర్‌ బ్యారేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి పూర్తి 
అయి 78 టిఎంసిల నీటిని గోదావరి గర్భంలో నిల్వ చేస్తున్నాయి. వీటి వలన 
సుమారు 200 కిలోమీటర్ల గోదావరి నది పునరుజ్జీవనం చెందింది. 


కాంతనపల్లి ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌: 


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దారి పొడుగునా 
వందలాది గ్రామాలకు తాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 
ఉమ్మడి పాలకులు కేవలం 38 టిఎంసిల నీటిని కేటాయించారు. దేవాదుల 
ప్రాజెక్టు ఇన్‌టేక్‌ సిల్‌ లెవెల్‌ 71 మీటర్లు. అంటే గోదావరిలో 71 మీటర్లకు 
పైన నీటి ప్రవాహాలు ఉన్నప్పుడే దేవాదుల ఇన్‌ టేక్‌ లోకి నీరు ప్రవహిస్తుంది. 
ఆ నీటిని ఎత్తిపోయడం సాధ్యం అవుతుంది. 71 మీటర్ల కంటే తక్కువ 
మట్టంలో ప్రవాహాలు ఉన్నప్పుడు దేవాదుల పంపులు పని చెయ్యవు. 
గోదావరిలో 71 మీటర్ల పైన నీటి ప్రవాహాలు ఏటా 170 రోజులు 
ఉంటాయన్న అంచనాతో ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. వాస్తవంగా 71 
మీటర్ల మట్టానికి ఎగువన గోదావరిలో నీటి ప్రవాహాలు ఏటా సుమారు 90- 
100 రోజుల కంటే మించి ఉండవని 15 ఏండ్ల అనుభవం తెలుపుతున్నది. 

గోదావరి ప్రవాహాలు ఊహించినన్ని రోజులు అందుబాటులో ఉండని 
కారణంగా దేవాదుల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ఈ లోపాన్ని సవరించమని 
ఉద్యమ సమయంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు ప్రభుత్వానికి 
నివేదించారు. తెలంగాణ రాజకీయ నాయకులను కలిసి చర్చించారు. సమ్మక్క 
సాగర్‌ బ్యారేజీకి 20 కి.మీ దిగువన కాంతనపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 
ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. చివరికి రాజశేఖర్‌ 
రెడ్ది ప్రభుత్వం అయిష్టంగానే కాంతనపల్లి ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. 
జలయజ్ఞంలో ప్రాజెక్టుకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కూడా 
ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలు, రక్షిత అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ 
ప్రాంతం, ఆదివాసీ గ్రామాల ముంపు, పునరావాసం, నిధుల లేమి తదితర 
సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంతనపల్లి బ్యారేజీలో 12 ఆదివాసీ 
గ్రామాలు, 11 వేల ఎకరాల ఆదివాసీ భూములు ముంపు ప్రమాదంలో 
పడినాయి. ఆదివాసీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రాజెక్టును 
వ్యతిరేకించినాయి. చివరకు పురోగతి లేకుండా ప్రాజెక్టు పెండింగ్‌ ప్రాజెక్టుగా 
మారిపోయింది. 

తెలంగాణ రాష్టం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ గోదావరి, కృష్ణా 
నదులపై ఉమ్మడి ప్రభుత్వం ప్రతిపాదనను సమీక్షించినప్పుడు కాంతనపల్లి 


తెలంగాణ | 50 | ఆగస్టు 2021 


ప్రాజెక్టును కూడా కూలంకషంగా సమీక్షించారు. 
కాంతనపల్లి ప్రాజెక్టును ప్రయోజనకారిగా మార్చడానికి 
ప్రాజెక్టుకు రీ ఇంజనీరింగ్‌ అవసరమని సమీక్షలో 
తేలింది. గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌ వేర్‌, సర్వే ఆఫ్‌ ఇండియా 
మ్యాపులు, లిడార్‌ సర్వే నివేదికల సహాయంతో విసృత 
అధ్యయనం తర్వాత కాంతనపల్లి బ్యారేజి స్థలాన్ని 20 
కి.మీ ఎగువన తుపాకులగూడెం వద్దకు మార్చాలని 
నిర్ణయించారు. దీనివలన ఆదివాసీ గ్రామాలు, భూములు 
మొత్తంగా ముంపు నుంచి బయటపడినాయి. సమ్మక్క 
సాగర్‌ బ్యారేజి నిల్వ సామర్థ్యం 16 టిఎంసిల నుండి 7 
టిఎంసిలకు తగ్గిపోయినా దేవాదుల ప్రాజెక్టుకు పూర్తి 
స్థాయిలో పంపింగ్‌ సాధ్యపడే విధంగా బ్యారేజి ఎఫ్‌ ఆర్‌ 
వెల్‌ ను ఈ8 మీటర్లుగా నిర్ధారించడం జరిగింది. 
కాంతనపల్లి వద్ద ముంపు బారిన పడే గ్రామాలన్నీ ఇప్పుడు 
ఆయకట్టుగా మారినాయి. 


లక్ష్యం దిశగా దేవాదుల ప్రయాణం: 


ఇప్పుడు దేవాదుల పంపులు ఏటా నికరంగా 200 
రోజులకు పైగా గోదావరి నీటిని ఎత్తిపోసే అవకాశం 


ఏర్పడింది. దేవాదుల ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు, 
ప్రాజెక్టు పరిధిలో ఉన్న వందలాది చెరువులను నింపడం, వందలాది 
గ్రామాలకు, వరంగల్‌, హన్మకొండ నగరాలకు తాగునీరు అందించడానికి ఇక 
ఏ ఆటంకాలు లేవు. సమ్మక్క సాగర్‌ బ్యారేజి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఒక 
వరదాయినిగా అవతరించింది. ప్రస్తుతం దేవాదుల రెండు దశలు పూర్తి అయి 
12 టిఎంసిల నీటిని ఎత్తిపోస్తున్నాయి. మూడో దశ పనులు 2022 జూన్‌ 
నాటికి పూర్తి అవుతాయి. మూడో దశ ద్వారా ప్రాజెక్టులో 25 టిఎంసిల 
అదనపు ఎత్తిపోతల సామర్థ్యం ఏర్పడుతుంది. ఏటా కనీసంగా 60 - 70 
టిఎంసిల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ప్రాజెక్టులో ఏర్పాటు అవుతుంది. అప్పుడు 
దేవాదుల పూర్తి స్తాయిలో గోదావరి జలాలను ప్రతిపాదిత లక్ష్యాలను పరిపూర్ణం 
చేస్తుంది. గతంలో రీ ఇంజనీరింగ్‌ కు ముందు ధర్మసాగర్‌ జలాశయం వరకు 
దేవాదుల ప్రాజెక్టులో ఆయకట్టు లేదు. రీ ఇంజనీరింగ్‌ తర్వాత కాకతీయులు 
నిర్మించిన రామప్ప, పాఖాల, లక్నవరం చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో 
అనుసంధానించడం జరిగింది. దీనితో ములుగు, భూపాలపల్లి, నర్పంపేట 
నియోజకవర్గాలలో గోదావరి ఒడ్డునే ఉన్నప్పటికీ కరువుతో అల్లాడుతున్న 
గ్రామాలు దేవాదుల ఆయకట్టు పరిధిలోకి వచ్చాయి. దేవాదుల ప్రాజెక్టును 
మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి 
సాగునీటి శాఖను ఆదేశించినారు. సిద్ధిపేట జిల్లాలో ఉన్న ఆయకట్టును 
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించినారు. 


తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ తీరు : 


తెలంగాణ రాష్టం ఏర్పాటు అయిన తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ 
స్టేజ్‌ ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో 


బ్యారేజీలు, బ్యారేజీలకు అనుబంధంగా మూడు పంప్‌ హౌ 
జ్‌లు, 33 వేల ప్రవాహ సామర్థ్యం కలిగిన 13 కిమీ 
లైనింగ్‌ కాలువ, లింకు-2 లో 10 మీ వ్యాసం కలిగిన 
రెండు సొరంగాలు, రెండు భూగర్భ పంప్‌ హౌజ్‌లు, సర్డ్‌ 
పూల్స్‌, 400 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 6.. ఇవన్నీ మూడు 
సంవత్సరాలలో పూర్తి కావడం ఒక అద్భుత అనుభవం. 
లింకు-4 లో 4 పెద్ద జలాశయాలు, 5 పంప్‌ హౌజ్‌లు, 
విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, సొరంగాలు కూడా పూర్తి 
అయినాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో తుమ్మిళ్ళ 
ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు 
ఎత్తిపోతల పథకం 10 నెలల రికార్డు సమయంలో పూర్తి 
చేసి రైతాంగానికి సాగునీరు అందివ్వడం జరుగుతున్నది. 
ఉమ్మడి రాష్టంలో ప్రాజెక్టు నిర్మాణం అంటే 15-20 
ఏండ్లు పట్టేది. ఇప్పుడు ప్రాజెక్టు అంటే మూడేండ్లు 
మాత్రమే. దేశంలో గతంలో పూర్తి అయిన ప్రాజెక్టుల 
నిర్మాణాలకు కారణాలు ఏవైనా పట్టిన కాలం 15-20 
ఏండ్లు. ప్రధానంగా పాలకుల రాజకీయ సంకల్ప లోపం 
వల్లనే ప్రాజెక్టుల నిర్మాణాలు విపరీత కాలాయాపనకు 
లోనైనాయి. దాని వలన ప్రాజెక్టుల అంచనా వ్యయాలు 
అనూహ్యంగా పెరిగిపోయిన అనుభవం మనకు ఉన్నది. 
స్వాతంత్రానంతరం దేశంలో నిర్మాణం అయిన కొన్ని భారీ 
ప్రాజెక్టుల నిర్మాణానికి పట్టిన కాలం ఈ విధంగా ఉన్నది. 


పూర్తి చేయడం విశేషం. ఈ స్థితి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎన్నడూ ప్రాజెక్టు రాష్ట్రం నది నిర్మాణానికి పట్టిన కాలం 
చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్క కాంపోనెంట్‌ దానికదే ల్‌ నాకా సెజ్‌ rE = 
ఒక ప్రాజెక్లుగా పరిగణించాలి. లింకు-1 లో గోదావరిపై మూడు ౌ a 9 
§ ~- సర్టార్‌ సరోవర్‌ | గుజరాత్‌ | నర్మదా | 27 సంవత్సరాలు 
ఇందిరా సాగర్‌ | మధ్యప్రదేశ్‌ | నర్మదా | 21 సంవత్సరాలు 
హీరాకుడ్‌ ప్రాజెక్ట్‌ | ఒడిషా మహానది | 10 సంవత్సరాలు 
1 న య గ్ల! నాగార్జునసాగర్‌ | ఆంధ్రప్రదేశ్‌ | కృష్ణా 12 సంవత్సరాలు 
| Fi dé క్‌ 7 | | శ్రీరాంసాగర్‌ ఆంధ్రప్రదేశ్‌ | గోదావరి | 14 సంవత్సరాలు 
pi 1 ™ Fl | బా యూ - జయక్వాడి మహారాష్ట్రా | గోదావరి | 10 సంవత్సరాలు 


తెలంగాణ ప్రభుత్వ సంకల్ప బలం: 

తెలంగాణ ప్రభుత్వం ఈ కాలయాపన స్థితిని 
పూర్తిగా చెరిపివేసింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో 
కొత్త దారిని దేశానికి చూపించింది. ప్రాజెక్టు అంటే 3 
ఏండ్లలో పూర్తి కావలసిన ప్రక్రియగా మార్చి వేసింది. 
ఇది కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ 
రాజకీయ సంకల్ప బలం వల్లనే సాధ్యం అయ్యిందని 
చెప్పడానికి సందేహాలు అక్కర లేదు. ప్రభుత్వ సంకల్ప 
బలానికి తోడు రాష్ట్ర ఇంజనీర్ల సాంకేతిక ప్రతిభ, నిర్మాణ 
కౌశలం తోడయింది. రాబోయే రెండేండ్లలో సమ్మక్క 
సాగర్‌ లాంటి మరిన్ని నిర్మాణాలు ఉనికిలోకి 
రానున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి సేవలు 
అందించనున్నాయి. గ్‌ 


తెలంగాణ | 51 | ఆగస్టు 2021 


లంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడిన వారిని 

ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న గట్టి సంకల్పంతో 
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని పశుసంవర్ధక, మత్స్య, 
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మత్స్యశాఖ 
ఆధ్వర్యంలో బేగంపేట హరిత ప్లాజాలో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల 
దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 
ఈ సందర్భంగా వివిధ కారణాలతో మరణించిన 105 మంది మత్స్యకారుల 
కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ క్రింద ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున 
చెక్కులను మంత్రి శీనివాస్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ పశు 
సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం 
భూక్యాలు అందజేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావు మత్స్యరంగ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద 
ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. మత్స్యకారుల 


సంక్షేమం కోసం సామూహిక ప్రమాద బీమా పథకం Fm 
క్రింద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ట్ట 
అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. 

మత్స్య సహకార సంఘాలలో నమోదు 
చేయబడిన సభ్యులందరికి బీమా పథకం "te 


వర్తింప చేయనున్నట్లు తెలిపారు. ప్రతి 
మత్వ్యుకారునికి 12 రూపాయల ప్రీమియంలో 
6 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 6 
రూపాయల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం 
చెల్లిస్తుందని వివరించారు. 2021-22 నుండి 
మత్స్యకారుల బీమా పథకం అమలు కోసం జాతీయ 
మత్స్య అభివృద్ధి సంస్థను నోడల్‌ ఏజెన్సీగా సంపత 
చేసిందని చెప్పారు. 

మత్స్యరంగ అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె.సి. ఆర్‌ 
ఎవరూ అడగకుండానే ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారని, మత్స్యకారులకు 
సబ్సిడీ పై వాహనాలను ఇచ్చిన గొప్ప నాయకుడు అని మంత్రి శ్రీనివాస్‌ 
యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో నీరున్న ప్రతిచోట చేప పిల్లలు విడుదల చేయాలని 
ముఖ్యమంత్రి అసెంల్లీ సాక్షిగా ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన 
ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్టంలో మత్స్య సంపద 


= 
ఏ గ 


a 


గణనీయంగా పెరిగిందని అన్నారు. 
చేపల సైజు పెరిగిన తర్వాత, మద్దతు ధర ఉన్నప్పుడే 
అమ్ముకోవాలని, తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని 


కోరారు. చేపల మార్కెటింగ్‌లో మత్స్యకారులు 
ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు 
చేపడుతున్నట్లు తెలిపారు. మత్స్య సహకార సంఘాల 
నుండి నేరుగా మత్స్య సెడరషన్‌ ఆధ్వర్యంలో కొనుగోలు 
చేయడం ద్వారా మత్స్యకారులను ఆదుకునేందుకు 
అవకాశం ఉంటుందని వివరించారు. 
రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ మాట్లాడుతూ, 
గతంలో మత్స్యకారులు అంటే కేవలం ఆంధ్రలోనే 
వున్నారు అనే వారు. తెలంగాణలో మత్స్యకారులు 
ఉన్నారని చెప్పే ప్రయత్నం అనేకసార్లు చేశామని అన్నారు. 
అయినా అప్పట్లో గుర్తింపు రాలేదన్నారు. తెలంగాణ 
ప్రభుత్వ సహకారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ 
కృషితో చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 
దేశంలో మూడో స్థానంలో ఉందని 
చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న 
చేయూతతో మత్స్యకారులు ఆర్థికంగా 
మరింత ఎదగాలని కోరారు. ఈ 
కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన 
మత్స్యశాఖ అధికారులు, వివిధ మత్స్య 
సహకార సంఘాల సభ్యులు, 
మత్స్యకారులు పాల్గొన్నారు. 


© 


ఆరోగ్య రంగంలో అగ్రగామి 


స్య! దేశం అభివృద్ధి చెందాలన్నా విద్యా, వైద్యం ముఖ్యమైనవి. ఇది గమనించిన 
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్టంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 
ఏర్పడగానే ఆ రెండు రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించి వాటికి నిధులు పెంచడమే 
కాకుండా, సరియైన ప్రణాళికలు రచించి అమలు పరచడం ప్రారంభించారు. అందులో 
భాగంగా వైద్య రంగంలో ఆసుపత్రులను మెరుగుపరచి, సామాన్య ప్రజలు ప్రభుత్వ 
ఆసుపత్రుల్లో కూడా కార్పోరేట్‌ స్థాయి సేవలు పొందేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 
దీనితో సామాన్యులే కాకుండా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ప్రభుత్వ 
ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుని నాణ్యమైన వైద్యాన్ని పొందుతున్నారు. ఇలా 
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనితో వైద్య పరంగా 
ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్న రాష్ట్రంగా మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 
గుర్తింపు లభించింది. 

ముఖ్యంగా మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో 
వ్యవహరించింది. దేశంలోనే తొలిసారిగా అయిదు మెటర్నిటీ ఐసీయూలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోని చాలా చోట్ల ప్రసూతి ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పింది. 102 
అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా డెలివరీ కోసం 
ప్రభుత్వ ఆసుపత్రులకు నిండు చూలాలిని తరలించే ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 
ప్రసవిస్తే బాబు పుడితే రూ. 12 వేలు, పాప పుడితే రూ. 18 వేలు అందిస్తూ నగదు 
ప్రోత్సాహకాలను ఏర్పాటు చేసింది. దీనితో పాటు రూ. 2వేల విలువైన వస్తువులతో 
కేసీఆర్‌కిట్‌ను అందచేస్తున్నారు. ఈ కిట్‌లో శిశువుకు కావాల్సిన సబ్బులు, బట్టలు, 
నూనెలు, షాంపూలు సరఫరా చేయడంతో అది వారికి ఎంతో మేలు చేకూర్చింది. ఈ 
కేసీఆర్‌ కిట్‌తో జాతీయస్థాయిలో రాష్టం గుర్తింపు తెచ్చుకున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 
12.14 లక్షల మంది బాలింతలకు రూ. 190 కోట్లు ఖర్చు చేశారు. అలాగే నగదు 
ప్రోత్సాహకంగా రూ. 1020 కోట్లు అందచేశారు. ఈ పథకంతో మహిళలు ఇండ్లల్లో 
ప్రసూతి చేసుకునే సంఖ్య బాగా తగ్గిపోయి, ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య గణనీయంగా 
పెరిగింది. 

ఈ చర్యలన్నింటితో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణ 
మొదటి స్థానంలో నిలిచింది. నవజాత శిశు మరణాలు, బాలింత మరణాలు, అయిదేళ్ళ 
లోపు శిశువుల మరణాలను అరికట్టడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. గతంలో 
పేదరికం, రవాణా సౌకర్యాల లేమి కారణంగా తల్లి, పిల్లల మరణాలు ఎక్కువగా 
సంభవించేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వీటిపై దృష్టి సారించింది. 2014-15 
సంవత్సరంలో (ప్రతి లక్ష జనాభాకు ప్రసూతి మరణాలు (ఎంఎంఆర్‌) 92గా ఉండేది. 
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల ఆ శాతం 2021-21కి 63కు తగ్గింది. ఈ 
స్థాయిలో తగ్గడం తెలంగాణలోనే సాధ్యమైంది. దేశంలోనే అత్యధికంగా 17.1 శాతం 
తగ్గుదల నమోదైంది. జాతీయ నగటు ఎంఎంఆర్‌ ప్రస్తుతం 113 గా ఉన్నట్లు జాతీయ 
కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 

శిశి మరణాల రేటు 2014-15లో 39 ఉండగా, 2020-21 నాటికి 26.4 శాతం 
తగ్గింది. అయిదేండ్ల లోపు చిన్నారుల మరణాల రేటు 25 శాతం నుంచి 16.8 శాతానికి 
వచ్చింది. సంస్థాగత కాన్పులు నాడు 91 ఉంటే, ఇప్పుడు 97కు పెరిగాయి. ప్రభుత్వ 
ఆసుపత్రుల్లో ప్రసూతులు నాడు 80 శాతంగా ఉంటే, నేడు గణనీయంగా పెరిగి 
97శాతానికి చేరుకున్నాయి. ఇదంతా తెలంగాణలో వైద్య రంగంలో వచ్చిన అభివృద్ధికి, 
ఆధునిక సౌకర్యాల కల్పనకు నిదర్శనంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో 
దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదనడంలో అతిశయోక్తి లేదు. + 


తెలంగాణ | 53 | ఆగస్టు 2021 


ఇంటింటికి పాఠాలు 
అందిస్తున్న టి-సాట్‌ 


ఆ కీసరి లింగారెడ్డి 


కకోనా కష్ట కాలంలో తెలంగాణ విద్యార్థులకు మరోమారు టి-సాట్‌ నెట్‌వర్క్‌ 
ఛానళ్లు ఉత్తమ సేవలు అందించాయి. విజ్ఞానాన్ని విద్యార్థుల ఇళ్ల వద్దకే అందించి 
తమ విద్యా సంవత్సరానికి నష్టం లేదని భరోసా కల్పించాయి. మొదటి దశ కరోనా 
విపత్మర పరిస్థితిలో విద్యార్థులకు భరోసా అందించి, ఉపాధ్యాయులకు బాసటగా 
నిలిచి తెలంగాణ విద్యాశాఖకు ట్రబుల్‌ షూటర్‌ గా అవతరించిన టి-సాట్‌ రెండవ 
విడత కరోనా ప్రభావంలోనూ అదేప్రోత్సాహాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని 
సుమారు 28,600 ప్రభుత్వ పాఠశాలల్లో 27.28 లక్షలమంది విద్యార్థులు విద్యనభ్య 
సిస్తున్నారు. అంగన్‌వాడీ, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, గురుకుల పాఠశాలల విద్యార్థులతో 
పాటు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష పాఠశాలలు లేని లోటను 
తీరుస్తున్నాయి. తెలుగు, ఉర్జూతో పాటు ఇంగ్లీష్‌ భాషల్లో పాఠ్యాంశాలు బోధిస్తూ 
విద్యార్థుల ప్రాథమిక విద్యకు పునాదులు వేస్తోంది టి-సాట్‌. మూడు నుండి ఆరు 
సంవత్సరాల చిన్నారులకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వ 
హిస్తున్న డిజిటల్‌ పాఠాలు విస్త్రత ఆదరణ పొందుతున్నాయి. ట్రాయ్‌ నిబంధనల 
మేరకు బదిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రత్యేక కరెంట్‌ అఫైర్స్‌ కార్యక్రమాన్ని 
గత ఆరు నెలలుగా ప్రసారం చేస్తూ దేశ వ్యాప్త ఆదరణ పొందగలిగాము. 
అంగన్వాడీ, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు 
(ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష పాఠశాలలు లేని లోటును తీరుస్తున్నాయి. 
తెలుగు, ఉరూ తో పాటు ఇంగ్లీష్‌ భాషల్లో పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థుల ప్రాథమిక 
విద్యకు పునాదులు వేస్తోంది టి-సాట్‌. 


మొదటి రోజే 18.92 లక్షల మంది విద్యార్థులు హాజరు 


ప్రభుత్వం ప్రకటించిన విధంగా జూలై ఒకటవ తేదీ నుండి టి-సాట్‌, దూరదర్శన్‌ 
ద్వారా ప్రారంభమైన అన్‌ లైన్‌ డిజిటల్‌ తరగతులకు రెండవ సంవత్సరమూ అనూహ్య 
స్పందన లభించింది. ప్రారంభించిన మొదటి రోజే రెసిడెన్షియల్‌ పాఠశాలలు మినహా 
27,00,475 విద్యార్థుల్లో 75 శాతం మంది విద్యార్థులు 18,48,100 ఆన్‌ లైన్‌ పాఠా 
లను వీక్షించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యాన్ని చేరుకునేందుకు 
రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు ముందు చూపుతో నాటిన టి-సాట్‌ మొక్క అనతి 
కాలంలోనే విస్తరించి తెలంగాణ విద్యార్థి లోకానికి గొడుగులా ఏర్పడింది. 
2020-21 విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రణాళిక తయారు చేసి సరిగ్గా 25 
రోజుల్లో ఇంగ్లీష్‌ తెలుగు మీడియం విద్యార్థులు మూడు నెలల పాఠ్యాంశాలను అన్‌ 
లైన్‌ ప్రసారాలకు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్టేట్‌ 
ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (సైట్‌) నిర్ణయాల మేరకు టి-సాట్‌లో 
పాఠ్యాంశాల రికార్డింగ్‌, ప్రసారాలు కొనసాగుతున్నాయి. టి-సాట్‌ విద్య ఛానల్‌లో 
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మూడవ తరగతి నుండి 
ఐదవ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ పాఠ్యాంశాలు ప్రసారమౌతున్నాయి. 


మూడు భాషల్లో బోధనలు 
కరోనా మహమ్మారి వలన తెలంగాణలో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్‌ ఉర్దూ 


మీడియం విద్యార్థుల్లో ఏ ఒక్కరూ నష్టపోకుండా మూడు భాషల్లో 
పాఠ్యాం శాలు రికార్డు చేసి ప్రసారాలు చేస్తోంది. ఈ యేడాది 
జూలై ఒకటవ తేదీ నుండి మూడు భాషల్లో ప్రారంభమైన 
ప్రసారాలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. 2019-20 
విద్యా సంవత్సరంలో ఎనిమిది నెలలు, 2020-21 విద్యా 
సంవత్సరం జూలైలో ప్రారంభమైన ప్రసారాలు సుమారు 
2, 180లకు చేరుకున్నాయి. వీటిల్లో తెలుగు మీడియం 
పాఠ్యాంశాలు-10538, ఉర్దూ మీడియం -626, ఇంగ్లీష్‌ 
మీడియం - 496 ఉన్నాయి. మూడు భాషల్లో ఐదు నుండి 
పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్‌, 
హిందీ, ఉర్దూ, మాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల బోధనలు పి.పి.టి 
(పవర్‌ పాయింట్‌ (ప్రజంటేషన్‌), గ్రాఫిక్స్‌ తోడ్పాటుతో 
ప్రసారమౌతున్నాయి. టి-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ఒకటైన విద్య 
ఛానల్‌లో ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల 


తెలంగాణ | 54 | ఆగస్టు 2021 


వరకు రెండు గంటల పాటు, సాయంత్రం ఐదు గంటల నుండి 8.30 గంటల వరకు 
మొత్తం ఐదున్నర గంటలు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఒకేషనల్‌ పాఠ్యాంశాలు 
ప్రసారమౌతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు భోజన 
విరామ సమయం మినహా సుమారు ఆరున్నర గంటల ప్రసారాలు పాఠశాల విద్యకు 
సంబంధించిన ఉంటాయి. 


ఆకట్టుకుంటున్న ఆంగన్‌వాడీ పాఠ్యాంశాలు 


కరోనా రెండవ విడత ప్రభావానికి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 
నడపబడే అంగన్‌వాడీలను సైతం మూసి వేశారు. మూడు నుండి ఆరు 
సంవత్సరాల పిల్లల కోసం ఆ శాఖ ప్రత్యేకంగా ప్రసారం చేసిన డిజిటల్‌ బోధనలు 
చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. అంగన్‌వాడీ 
టీచర్లు నృత్య రూపకంలో వీడియోలను చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియో 
పాఠాలకు గ్రామీణ స్థాయి విద్యార్థులు పూర్తిగా ప్రభావితమయ్యాయి. మూడు 
నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు సంబంధించిన పాఠ్యాంశాల ప్రసారాలకు 
ఏడాది పూర్తై 275వ ఎపిసోడ్‌ సందర్భంగా ఆ శాఖ కమిషనర్‌ దివ్య తమ 
ఉపాధ్యాయులను ఉద్దేశించి టి-సాట్‌ ద్వార ప్రత్యేకంగా అభినందించారు. వేసవి 
కాలంలో సైతం ఆన్‌ లైన్‌ పాఠ్యాంశాలను నిరంతరాయంగా బోధించిన మహిళా 
శిశు సంక్షేమ శాఖ ఇప్పటి వరకు 306 ఏపిసోడ్స్‌ పూర్తిచేసింది. అంగన్‌వాడీ 
బోధనల్లోని 187వ ఎపిసోడ్‌ “8 అక్షరం ఆన్‌ లైన్‌ ద్వార నేర్చిన విధానం 
చిన్నారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 251వ ఏపిసోడ్‌లో “మా” అనే అక్షరం 
నేర్చిన పద్ధతి మరింతగా అంగన్‌వాడీ విద్యార్థులను, వారి తల్లిదం[డ్రులను 
ఆకర్షించింది. 


ఉర్దూ పాఠ్యాంశాలు ఈ యేడాది ప్రత్యేకం 


తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ విద్యార్థుల కోసం ఈ యేడాది ప్రత్యేక పాఠ్యాంశాలను 
ప్రసారం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1,570 ఉర్దూ పాఠశాలలకు సంబం 
ధించి 1,07,535 మంది విద్యార్థులకు 5,173 ఉపాధ్యాయులు ఉన్నారు. ఆన్‌ లైన్‌ 
బోధనకు సంబంధించి గత ఏడాది రోజుకు ఒక పాఠ్యాంశం చొప్పున ప్రారంభించిన 
ఉర్దూ మీడియం విభాగం ప్రస్తుతం రోజూ నాలుగు పాఠ్యాంశాలను బోధిస్తోంది. 
కరోనా రెండవ వేవ్‌లోనూ ప్రసారం చేసిన అన్‌ లైన్‌ తరగతులను లెక్కిస్తే 624 
పాఠ్యాంశాలు గంట నిడివి గలవి ఇప్పటి వరకు ప్రసారమయ్యాయి. తెలంగాణ 


వ్యక్తం చేశారు. 


బధిరులకు కరెంట్‌ అఫైర్స్‌: 


ట్రాయ్‌ నిబంధనల మేరకు (ప్రసారాల్లో 10 శాతం 
సమయాన్ని బధిరులకు కేటాయిస్తోంది టి-సాట్‌ నెట్వర్క్‌ గత 
సంవత్సరం జూన్‌ తొమ్మిదవ తేదీన ప్రారంభమైన ప్రసారాలు 
ప్రతి రోజు మధ్యాహ్నాం ఆరగంట పాటు ప్రాంతీయ, జాతీయ, 
అంతర్జాతీయ అంశాలను క్రోడీకరించి కరెంట్‌ అఫైర్స్‌ రూపేనా 
అందిస్తోంది. తెలంగాణ రాష్టంలో ఉన్న సుమారు 5.50 లక్షల 
మందితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 19లక్షల మంది 
బధిరులకు ఈ ప్రసారాలు చేరుతున్నాయి. ముఖ్య ఘటనలు, 
తేదీలు, ప్రముఖుల వివరాలు, ప్రాధాన్యత కలిగిన సుమారు 
12 అంశాల ఆధారంగా సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రసారమౌతున్న 
బధిరుల కరెంట్‌ అఫైర్స్‌ జూలై 18వ తేదీ నాటికి 100 
ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. ముఖ్య మైన సమాచారం దేశ 
వ్యాప్తంగా ఉన్న బధిరులకు తెలియడంతో పాటు వారిలోని 
నిరుద్యోగులకూ ఈ ప్రసారాలు ఉపయోగపడనున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వ ఐటి ఎలక్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 
శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న టి-సాట్‌ నెట్వర్క్‌ (సాఫ్ట్‌ 
నెట్‌) సంస్థ సేవే పరమావధిగా పనిచేస్తోంది. మొదటి విడత 
కరోనా మాదిరిగానే రెండవ విడత కరోనా ప్రభావం విద్యా 
సంవత్సరం ప్రారంభంలోనే కన్పించడంతో 2021 విద్యా 
సంవత్సరానికి అన్‌ లైన్‌ బోధనలకు సిద్ధమైంది. జూలై ఒకటి 
2021 తేదీ నుండి ఆన్‌లైన్‌ ప్రసారాలను టి-సాట్‌ ద్వార 
ప్రారంభించారు. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శ సందీప్‌ కుమార్‌ 
సుల్తానియా ప్రారంభానికి ముందే విద్యార్థులు వారి మొబైల్‌ 
లో టి-సాట్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే విధంగా ఉపాధ్యా 
యులు ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను 
ఆదేశించారు. అంటే టి-సాట్‌ సేవలు ఏ విధంగా విద్యా 
శాఖతో పెనవేసుక పోయాయో చెప్పవచ్చు. ఎడ్యుకేషన్‌ 
ప్రసారాల్లో దేశంలోనే టి-సాట్‌ 


ప్రభుత్వం ఎస్సీ ఈఆర్టీ ఆధ్యర్యంలో సైట్‌ సహకారంతో టి-సాట్‌ ద్వారా చేస్తున్న గొ ప్రథమ స్థానంలో నిలిచి కరోనా రెండవ వేవ్‌ను ధైర్యంగా 


ప్రసారాలు తెలుగు, ఇంగ్లీష్‌ విద్యార్థులతో పాటు ఉర్దూ మీడియం విద్యార్థులను 
విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆదుకుందని ఆ విభాగం ఉపాధ్యాయులు సంతోషం 


ఎదుర్కొంటామనే ధైర్యం, భరోసాను తెలంగాణ విద్యాశాఖతో 
పాటు తెలంగాణ ప్రభుత్వానికి కలిపించింది. $ 


తెలంగాణ | 55 | ఆగస్టు 2021 


ఖారతీయుల సనాతన సంస్కృతిలో రాఖీ పూర్ణిమ (రక్షాబంధన 
మహోత్సవానికి)కు విశేష గౌరవ, విలువల మహోన్నత ఆచరణ 
వుంది... సోదరీ, సోదరుల అనురాగ బంధాలను మరెంతో బలోపేతం 
చేస్తుంది రాఖీ పండుగ. మహిళ జన్మించింది మొదలు మరణం వరకు 
తల్లిదండ్రులు, అన్నాా తమ్ముళ్ళు, భర్త, కుమారులు, కుమార్తెలు రక్షగా 
ఉంటారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత... పుట్టింటి బంధాలు 
తెగిపోకుండా ఆమె రక్షణ బాధ్యతను సోదరులు కొనసాగిస్తారు. భర్త 
జీవితాంతం తోడు, నీడగా ఉన్నా పుట్టింటి బంధాలకే స్రీ 
విలువనిస్తుంది. ఆ అంతరంతరాలనుంచి పుట్టుకొచ్చిన ఆత్మీయ, 
నాకై అనురాగ బంధాలను సోదరీ, సోదరుల మధ్య మరింత పటిష్ట పరచి 

న అది శాశ్వతంగా పదిల పరచటానికి పూర్వం బుషులు తీసుకొచ్చిందే 
మహత్తర రాఖీ పండుగ. ఎవరి వల్ల ఏ ఆపద, ఏ కష్టమొచ్చినా, అన్ని 
వేళలా నీకు రక్షగా ఉండి కాపాడుకుంటాం అని సోదరులు, సోదరీ 
మణులకు రక్ష ద్వారా అభయం ఇచ్చే సందేశాన్ని తెలిపేదే రాఖీ 
పండుగ. రక్ష అంటే రక్షణ. రక్షణకై ధరింపజేసే సూత్రంతో రూపొందిన 
తోరం రానురాను వాడకంలో రాఖీగా మారింది. 


పురాణాల్లో రాఖీ విశిష్టత 


భవిష్యోత్తర పురాణం, హేమాద్రి చతుర్వర్గ చింతామణి, భాస్మర 
రామాయణం, మొగిలాయి చరిత్ర, మహావీర పురుషోత్తమ చరిత్ర, 
, భాగవతం, మహాభారతం, శివపురాణం, తదితర గాథలతో కూడిన 
ఆధ్యాత్మిక, పౌరాణిక, చరిత్రాత్మక కథనాలు సోదరీ, సోదరుల మధ్య 
ఆప్యాయతానురాగాలను పంచే విశిష్ట పండుగగా రాఖీ 
పండుగ(రక్షాబంధనం) వైభవం గురించి గొప్పగా చెబుతున్నాయి. 


రాఖీ పుణ్యమా అని... సంతోషీ మాత జననం: 


| వినాయకునికి లాభం, క్షేమం అనే ఇద్దరు కుమారులు. వీరు శ్రావణ 
ఓ) పూర్ణిమ నాడు శంకరుని పుత్రికగా పిలువబడే నాగదేవత వద్దకు రాఖీ 
కట్టడానికి వెళ్ళారు. దీంతో ఆమె రాఖీ కేవలం సోదరులకు కట్టడానికే. 
తనకు ధరింపజేయడం ఉచితం కాదని సున్నితంగా తిరస్మరించింది. 
దీంతో ఇరువురు సోదరులు తమకు తోడబుట్టిన ఒక చెల్లెలు కావాలని 
= తండ్రిని కోరారు. నారదుని సలహాను పాటించి వినాయకుడు తన 
ఇరువురు భార్యలు బుద్ధి, సిద్ధిలను ఆదేశించాడు. దీంతో వారి శరీరాల 


రాఖీతో 


అనురాగ బంధం 


౨ తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌ 


నుంచి ఒక మహెజ్వల దివ్య శక్తి ఆకాశమంత ఎత్తుతో 
తేజస్సు వెలువడింది. త్రిశక్తి మాతల దివ్య రూపాలు, వారి 
శక్తి, మహిమాన్వితాల సమ్మేళనంతో... మహాశక్తి 
స్వరూపిణిగా... విజయ వర ప్రదాయినిగా, మహోజ్వల 
మహోన్నత ప్రకాశిత దివ్య తేజస్సునుండి (శ్రీ సంతోషి మాత 
సర్వ జగత్తులోని అంధకారాన్ని బాపడానికి ఆవిర్భవించింది. 
అప్పుడు ఆమెను తమ తోడబుట్టిన చెల్లెలిగా స్వీకరించి 
లాభం, క్షేమం సోదరులు ఇరువురు ఆప్యాయతాను 
రాగాలతో ఆమెను హత్తుకుంటూ పరస్పరం రాఖీలు 
కట్టుకున్నారు. ఇలా రాఖీ పుణ్యమా అని సంతోషీ మాత 
జనించి సకల లోకాలకు ఆరాధ్య దేవతైంది. అందరికీ 
అమ్మవారైంది. కోరిన వారికి కొంగు బంగారమైంది. తన 
భక్తుడు అమ్మా అని పిలువగానే బిడ్డా అని చంకనెత్తుకునే 
చల్లని తల్లి అయింది. 


పూర్వం రాఖీని ఎవరు ఎవరికి కట్టారు? 


అయితే వివిధ పురాణ గాథలను బట్టి చూస్తే ప్రీలు 
మాత్రమే తమ సోదరులకు రాఖీ కట్టాలనే నియమం లేదని 
తెలుస్తోంది. స్రీలు స్రీలకు, పురుషులు పురుషులకు, భార్యకు 
భర్త, భర్తకు భార్య, తల్లి కుమారునకు, ఇలా ఒకరు 
మరొకరికి కట్టడం ఉందని తెలుస్తోంది. కాగా భారతీయ 
సంస్కృతిలో కేవలం శ్రావణ పూర్ణిమ నాడు కట్టినవే కావని 
అనేక సందర్భాల్లో కట్టినట్లుగా ఉందని పౌరాణికులు 
చెబుతారు. తల్లి కౌసల్యా దేవి అరణ్య వాసానికి వెళుతున్న 
శ్రీరామ చంద్రునికి రక్ష కట్టి ఆశీర్వదించినట్లుగా భాస్మర 
రామాయణంలో ఉంది. దానవులతో యుద్ధంలో [ప 
దేవతల రాజు ఇంద్రుడు పరమేశ్వరి శక్తి అంశ కలిగిన... 
భార్య శచిదేవి (ఇంద్రాణి) క్రజ్‌ ధారణతో మరుసటి రోజు 
జరిగిన యుద్ధంలో దానవులను ఇంద్రుడు ఓడించాడు. ఇదే 
క్రమంలో రాక్షసరాజు, శ్రీమహావిష్ణువు భక్తుడు బలి 
చక్రవర్తికి అపమృత్యు నివారణకు మహాలక్ష్మి రక్ష కట్టింది. 
శకుంతల తన కుమారుడు భరతునకు రక్ష కట్టి, శతృ 
భయం లేకుండ నివారించింది. కురుక్షేత్ర సంగ్రామానికి 


౦గాణ | 56 | ఆగస్టు 2021 


ముందు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షమహిమ గురించి చెప్పాడు. ఈ 
క్రమంలో యుద్దానికి వెళుతున్న భర్త విజయుడై తిరిగి రావాలనీ భార్య 
ఉత్తర అభిమన్యునకూ, అలాగే పల్నాటి యుద్ధంలో మాంచాల 
బాలచంద్రునకూ, ఖడ్గ తిక్కనకు భార్య, మేడారం సమ్మక్క కుమారుడు 
జంపన్నకు భార్య సోమక్కలు రాఖీలు కట్టి యుద్దానికి సాగనంపిన 
సందర్భాలు మనకు కనిపిస్తాయి. 


అన్నా చెల్లెళ్ళ పండుగే : 


అయినా ఈ రాఖీ పండుగ మాత్రం అన్నా, చెల్లెళ్ళు, అక్కా తముళ్ళ 
అనురాగ బంధాలు వెల్లివిరిసే పండుగగానే ప్రజల్లో ఉండింది. ఈ 
పండుగకు మరింత మహోన్నత ఆచరణను కలిగించడానికి 
శ్రీరాముడు తన అక్క మహర్షి బుశ్యశ్ళంగుని భార్య శాంతతో, 
శ్రీకృష్ణుడు తన చెల్లెళ్ళు అయిన సుభద్ర, ద్రౌపదిలతో రాఖీలు 
కట్టించుకొని తమ అపూర్వ సోదరీ, సోదరుల (ప్రేమను ప్రపంచానికి 
చాటి రాఖీ పండుగకు ప్రఖ్యాతి తెచ్చారు.... అలాగే చరిత్రలోకి వస్తే... 
మహావీర పురుషోత్తముడు... తనను అన్నగా గౌరవిస్తూ రుక్సానా కట్టిన 
రక్షబంధనానికి కట్టుబడి యుద్ధంలో ఆమె భర్త జగదేక వీరుడు 
అలెగ్జాండర్‌ను వదిలి పెట్టాడు. అలాగే చితోడ్‌ గఢ్‌ పై మొగలాయి 
పాదుషా బహదూర్‌షా దండెత్తినప్పుడు ఆయనకు రాణి కర్ణావతి 
సోదరభావంతో రక్షా బంధనంతో సంధి కుదుర్చుకుంది... ఇలా 
ఎవరైనా సోదర సమానునిగా భావించి మహిళలు రాఖీలు కట్టడం 
కూడా ఆచారమయింది. 


ఛత్రపతి శివాజి... బాలగంగాధర్‌ తిలక్‌ : 


దేశ రక్షణకు, హిందూ జనోద్ధరణకు అకళంక దేశ భక్తాగ్రేసరుడు, 
మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజి... రాజ్యంలోని అనేక మంది 
వీరనారీమణులతో వీర రాఖీలు కట్టించుకొని మొగలాయి చక్రవర్తి 
జెరంగ జేబ్‌ పై రణభేరి మోగించి మహారాష్టలోని అనేక దుర్గాలను 

కైవసం చేసుకున్నాడు.... ఈ క్రమంలో ఆంగ్లేయులను దేశం నుంచి 
తరిమికొట్టి స్వాతంత్ర్య సముపార్జనకు బాల గంగాధర్‌ తిలక్‌ భారత 


జాతి సమైక్యతకూ, మత సామరస్యానికి రక్షా బంధన మహోత్సవాన్ని 


గొప్పగా జరిపించాడు. 


జంధ్యాల పూర్ణిమ : 

శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమతో పాటు జంధ్యాల 
పూర్ణిమగా కూడా పిలుస్తారు. నూతన యజ్ఞోపవీతం 
ధరించే ప్రతి ఒక్కరూ జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జించి... 
నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. తమ ఇష్ట దైవాలకు 
భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి జంధ్యాలు వేసుకొని 
శ్రావణ పూర్ణిమను తమ ఇళ్ళలో గొప్ప పర్వదినంగా 
జరుపుకుంటారు. 


పర్వదినాల మాసం (శ్రావణం: 


శ్రావణ మాసం సర్వ దేవుళ్లకూ... ముఖ్యంగా 
శ్రీమహావిష్ణువు, ్రీమహాలక్ష్మిలకు ప్రీతికరమయినదిగా 
పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణమాసాన్ని 
పర్వదినాల, పవిత్ర, ఆధ్యాత్మిక మహోన్నత పుణ్య, 
శుభమానంగా తమ ఇష్టదైవాలకు ఆరాధనలు 
జరుపుతారు. శావణ పౌర్ణమి విద్యారంభ కాలంగా 
కూడా పరిగణిస్తారు. ఈ మాసంలో శ్రావణ శుద్ధ 
పంచమి, శ్రావణ బహుళ షష్టి శ్రావణ శుద్ధ దశమి, 
పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, 
శ్రావణ పూర్ణిమ... ఇదే పూర్ణిమను రాఖీ పూర్ణిమగా, 
హయగ్రీవ జయంతిగా, గురు రాఘవేంద్రుల 
జయంతిగా, దేవ వైద్య శిఖామణి ధన్వంతరీ జయంతిగా 
జరుపుకుంటారు. ఇదే క్రమంలో శ్రీకృష్ణాష్టమి 
పర్వదినాన్ని జరుపుకుంటారు. ఇలా ఉండగా శ్రావణ 
మాసంలో మంగళ, శుక్ర, శని వారాలు అత్యంత 
పుణ్యప్రదమయినవిగా హిందువులు భావిస్తారు. మంగళ 
వారాలు మంగళ గౌరీ పూజ, శుక్ర వారాలు శ్రీలక్ష్మీ 
పూజ, శని వారాలు శ్రీమహావిష్ణువు పూజలు చేస్తారు. 
ఈ విధంగా ఎన్నో శుభ, పర్వ దినాల సమ్మేళన 
మాసంగా శ్రావణంలో... దైవారాధనలతో, ఆధ్యాత్మిక 
చింతనలతో, పౌరాణికుల ప్రవచనాలతో, ఆలయాల్లో 
పూజా వైభవాలతో భారతీయులు ప్రశాంతంగా, పవిత్ర 
జీవనాన్ని సాగిస్తూ తరిస్తారు. 


ట్ర 

లో 
వ్‌ 
త 
ట్ర్‌ 


గీర్థిని 


-ాజజ- వాడని, వీడని పరిమళాలు  ------ 


తెలుగు సాహితీ లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర లేని, తన నవలనే, ఇంటి 
పేరుగా వ్యవహరించబడే “అంపశయ్య నవీన్‌” (అసలు పేరు : దొంగరి మల్లయ్య) 
రచన ఇది. సంకలనంలో దృక్కోణాలు’ అన్న నవల (పునర్ముద్రణ), సాహిత్య కబుర్లు 
అన్న పేరుతో ఆకాశవాణి వరంగల్లు వారు 2003లో ప్రసారం చేసిన 18గురు సాహితీ 
వేత్తల పరిచయాలు, తొమ్మండుగురు విశ్వవిఖ్యాత రచయితల రచనలు, వారి 
పరిచయాలున్నాయి. నాలుగవ భాగంగా, తన బాల్యమిత్రుడు సత్యనారాయణరెడ్డి 
(సత్తెన్న్రకి 1961 నుండి 1980 వరకు రాసిన ఉత్తరాల్లో కొన్ని ఇవ్వబడ్డాయి. 

ఒకటితో మరొకటి అదనంగా పొందగలిగితే, వినియోగదారుడి సంతోషం 
ఇనుమడిస్తుంది. ఒకటితో మరో మూడు అదనంగా పొందగలిగితే - పాఠకుడు 
పరమానందపడిపోతాడు. అలాంటి పరమానందాన్ని, అవధుల్లేని ఆనందాన్ని కలుగ 
చేసే 4ఇన్‌1 సంకలన సాహితీ ప్రక్రియ ఇది. 

“ఉత్తమమైన కథకి ఉండాల్సింది : శిల్చం వాస్తవి 
కత, ప్రయోజనం” అంటారు కొడవటిగంటి 
కుటుంబరావు. వాస్తవికత పాఠకుడిని మరింత ఉద్వేగ 
పరుస్తుంది. మమేకం చేస్తుంది. అయితే ఆ 'వాస్తవి 
కతి చెప్పేవాడి దృక్కోణంతో బాటు రూపాంతరం 
చెందుతుంది. చిలువలు పలువల, వలువలు తొడు 
క్కుంటుంది. రచయిత కరీంనగర్‌లో పని చేస్తున్నపుడు 
ఒక సంఘటన జరుగుతుంది. ఒక దంత వైద్యుడు 
పాలమ్ముకునే పేషెంటుపై అత్యాచార ప్రయత్నం 
చేస్తాడు. శోధన్‌ అనే “ఛీఫ్‌ రిపోర్టర్‌ (విలేకరి) బలా 
త్మార బాధితురాలుగా చెప్పబడే రాజమ్మ, నిందితుడు 


విమర్శకుడున్నాడని నిరూపించుకోవటం బాగుంది. సహస్రాబ్ది 
మేటి రచయితలుగా విలియం షేక్స్‌పియర్‌ సెర్వాంటేజ్‌, 
డోస్టవిస్కీ టాల్‌స్టాయ్‌, గోర్కి షా, జేమ్స్‌, జాయిస్‌ ప్రభృతులను 
పేర్కొంటూ, వారి రచనలు, ప్రజాభిప్రాయాలు తన వివరణలు 
ఆకట్టుకుంటాయి. షేక్స్‌పియర్‌ను “మనిషి లోతులు చూసిన 
మహాకవి అని సెర్వాంటేజ్‌ (డాన్‌క్విక్లాట్‌)ను అసల నుండి 
వినోదం పిండిన రచయితి అని చార్లెస్‌ డికెన్సును పరిచ యం 
చేస్తూ “హాస్య జలపాతాలూ... దుఃఖ సముద్రాలూ...” అనటం 
చాలా సముచితంగా ఉంది. 

ఆప్తులకు రాసే ఉత్తరాల్లో మనిషి తన మనసును 
విప్పుకుంటాడు. అంతర్జాల మహిమతో అవి 
నడు కరువయ్యాయిగాని డెబ్బయవ దశకం 
వరకు పోస్ట్‌మేన్‌ తెచ్చే ఉత్తరాలకు 
వేయికళ్ళ'తో ఎదిరి చూసే కాలం అది. 
రచయిత తన మిత్రుడు సత్యనారాయణరెడ్డికి 
రాసిన ఉత్తరాల్లో కొన్నింటిని అలాగే ప్రముఖ 
రచయిత చలంకి తాను రాసిన ఒక 
ఉత్తరం ఇవ్వబడింది. “జీవిత రథ చక్రాల 
కింద నలిగి బాధపడితేగాని మీ (చలం) 
కలంలో నుండి నెత్తురు వొలికింది” “మీ 
నిరంతర సౌందర్యాన్వేషణలో, మీ సౌందర్య 
సృష్టిలో, మీ కలల్లో మీ బాధలో, మీ చిరు 


డా॥ సాంబమూర్తి, ఇన్‌స్పెకర్‌ అశోక్‌రావు, రాజమ్మతో దృక్కోణాలు నవ్వుల్లో, మీ ప్రేమలో మీతోపాటు పాలు 
బాటు క్లినిక్‌కు వెళ్లిన మరో వ్యక్తి పోచమ్మ _ గ్రచన : అంపశయ్య నవీన పంచుకన్న జీవి” అని చదువుతోంటే-ఒక 
నిందితుడికి వ్యాపార పోటీదారు డా॥ వెంకటేశ్వరావు, వై వ. సౌందర్యోపాసకుడిని మాత్రమే మరో సౌంద 
స్రీ వాద అడ్వకేటు భారతీదేవి, రాజకీయ నాయకుడు స్మ్య్యాకు : అని పముఖ DU ర్యోపాసకుడు తెలుసుకో గలడనిపిస్తుంది. 

సోమలింగం, ఈ ఎనమండుగురూ, ఎనిమిది రకాల = + రత న “జీవితంలో కన్నీళ్ళ విలువ తెలుసుకోలేని 
వ్యాఖ్యానాలు వారి వారి దృక్పథ పరి ధిలో చేస్తారు. ను. మ నన? వాడు పశువుకంటే హీనుడు”. నిరంతరం 


“మౌలిక సత్యం ఒకటే అయినా, మనిషిని బట్టి 
నిందితుడిలో వారి పూర్వ పరిచయాల్ని బట్టి 
మారుతుంది” అన్న సత్యాన్ని ఆసక్తికరంగా వివరించబడింది. 
“'సాహిత్యకబుర్లలో 

కాళోజీ, బాపిరాజు, (శీశ్రీ, విశ్వనాధ, చలం, సినారె, కరుణశ్రీ, దాశరథి, విమ- 
ర్భకుడు రా.రా (రాచమల్లు రాము చందారెడ్డి) గురజాడ, బుచ్చిబాబు లాంటి ప్రము 
ఖులు వివరించబడ్డారు. కాళోజీ, కరుణథీ, రాయప్రోలు, (్రీశీ, సినారె గారలతో 
రచయిత ప్రత్యక్ష అనుభవాల్లోంచి వివరించిన సంఘటనలు ఆసక్తిదాయకంగా నాడు 
(శ్రోతలకు, నేడు పాఠకులకు వివరించబడ్డాయి. ఈ కబుర్లు కాకరకాయల్లా కాకుండా, 
మొర మొరాల్లా టూకీగా ఇవ్వటం. రచయిత ప్రత్యేకత. బుచ్చిబాబు రచనల్లో ముఖ్యంగా 
“చివరకు మిగిలేది” నవలపై ఇచ్చిన మనో వైజ్ఞానిక వివరాలతో నవీన్‌ తనలో గాప్ప 


ఫోన్‌ :0870-2456458 


రాయటంలో మునిగి పోయేంత మెటీరియల్‌ 
నా దగ్గర ఉంది” “ఎదిరి చూడటంలో, 
డిసప్పాయింట్‌ కావటంలో, విరహంతో తపించి పోవటంలో, 
ఎంత అందం ఉంటుందో... ఎంత సొగసు ఉంటుందో.... 
రసహృదయులైన పాఠకులకు కూడా అనుభవమే! 

“ఒక పుస్తకం చదివినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్‌ అయ్యావు? 
ఆ ఫీలింగ్‌ యొక్క విలువేమిటి? అని తేల్చుకుని ఆ పుస్తకం 
గొప్పతనాన్ని నిర్ణయించుకోవాలి” అని సత్తెన్నకు రాస్నోన్న నవీన్‌ 
“దృక్కోణాలు” ఒక గొప్ప పుస్తకం. 


- కూర చిదంబరం 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, on 
behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Sri Balaji Graphics, #1-8-1/8/26, Cellar & Ill Floor, Housefed 
Bhavan, Baghlingampally, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


తెలంగాణ | 58 | ఆగస్టు 2021 


RNI No. TelTel/2015/61759 Date of Publishing every month 4th 
Postal Regd. No.HD/1217/2021-23 Posting Date: every month 6th & 7th 


From: PRINTED MATTER 
The Commissioner, To 

Information & Public Relations Department, 

10-2-1, Samachar Bhavan, A.C. Guards, 

Masabtank, Hyderabad - 500 028. 


